పగటి 


కల 


గిజుభాయి 


పగటి కల 


రచన 
గిజుభాయి బగేకా 


అనువాదం 
పోలు శేషగిరిరావు 


• హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 


గిజు భాయి . ఒక స్వాప్నికుడు 


“ పగటి కల " _ "దివాస్వప్న " పేరుతో హిందీలో మధ్య ప్రదేశ్ 
అధ్యాపక శిక్షణా మండలి , మాసపత్రిక “ పలాస" - సంపుటి : 18 , 
సంచిక 7 , 8 , 8లలో 1986న ముద్రింపబడినది . 


వెల : 1 - 50 


ప్రఖ్యాత గుజరాత్ విద్యావేత్త గిజుభాయి పూర్తి పేరు గిరిజాశంకర్ 
భగవాన్ జీ బధేకా . ఇరవై సంవత్సరాల పాటు శిశు విద్యలో రావలసిన 
మార్పుల గురించి నిరంతరం శ్రమించిన గిజుభాయి ఒక ఆదర్శ పురు 
షుడు . పదిహేను పైగాపిల్లల విద్యావిషయాలపై గ్రంథాలు రాసిన గిజు 

భాయి ఆలోచనలో ఆచరణలో సమంగా , జీవించినవాడు . తన సహ 
చరులు రచించిన 228 విద్యా విషయ గ్రంథాలకు ఆయన అన్ని విధాలా 
సహాయం చేశారు . ఈ గ్రంథాలన్నీ గుజరాతీ భాషలోనేవెలువడ్డాయి. 

శ్రీకాశీనాధ్ద్వివేదీ తదితరులు ఈ గ్రంథాలను హిందీలోకి అనువ 
దించారు. వాటి పై పరిశోధనా గ్రంథాలు కూడా ఆ తర్వాత వచ్చాయి . 
-- -- " పగటికల " అనే రచనతో . ఆయన ఒక స్వాప్నికుడిగా , ఆచరణ 

యోగ్యమైన కలలుకనే విద్యావేత్తగా జీవించాడు. తన జీవిత కాలంలో 
ఆయన స్వయంగా తన పద్ధతుల్లో దాదాపు ఆరువందల మంది ఉపాధ్యా 
యులకు శిక్షణ ఇచ్చి విద్యాకార్యకర్తలను రూపొందించారు . 

గిజుభాయి సౌరాష్ట్రలోని చితల్ గావ్ గ్రామంలో 15 నవంబర్ 
1885 నాడు జన్మించారు . ఆ తరువాత ఆయన తన కార్యరంగమైన 
విద్యారంగంలో ఆగస్ట్ 1920 నుంచి 28జూన్ 1889 దాకా ఒక 
అపూర్వమైన - అద్భుతమైన పనిని సాధించారు. అందువల్లనే గుజరాత్ లో 


. 


. . 


ట్రస్ట్ సంపాదకుడు : చేకూరిరామారావు 
ముఖచిత్రం : బాల్ రెడ్డి 
మొదటి ముద్రణ : నవంబరు , 1988 . 
వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ . 

. 
8 - 8 - 887 ,హిమాయత్ నగర్ 

హైదరాబాద్ - 500 029 . 
ముద్రణ : హైదరాబాద్ ప్రింటర్స్, హబ్సిగూడ హైదరాబాద్ , . 


నిర్మించే స్వప్నంతో ఆయన కృషి చేసారు . 

ఆ నూతన విధానంలో పిల్లల ఆహ్లాదమయమైన . ప్రంపంచం 
ఉంది .ఊహలకు రెక్కలు తొడిగి ఆనందమయమైన జీవితంకోసం 
పిల్లలను 

పేరేపించే సృజనాత్మకత వుంది . ఆ పాటల ద్వారా పని , యోగ్యత 
కోసం 
జ్ఞానం అనే సజీవ లక్షణం వుంది . 

కేవలం ఉద్యోగం - జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసే 
ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా - ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో 

ధైర్యంతో ఒక ఆశయం 
కోసం జీవించే “ భావి ఉపాధ్యాయుల " నిర్మాణం 
గిజుభాయి “ పగటి కల " - అదే ఆచరణలో కూడా ఈనాడు ఒక 
వాస్తవం . 


16 నవంబర్ 1984న గిజుభాయి జన్మ శతాబ్ది సంవత్సరంగా రాష్ట్ర 
వ్యాప్తంగా కార్యక్రమాలుజరిపారు . 

గిజుభాయి స్వయంగా గుజరాతీ భాషలో రచించిన గ్రంథాల్లో 
మాంటెస్సరీ పద్దతీ , బాల శిక్షణ్ , ప్రాథమికళాల - మా శిక్షణ పద్ద 
తియా , దివాస్వప్న ( పగటి కల ) ‘మాబాపోనా ప్రశ్నో మొదలైనవి 
వున్నాయి . 

గిజుభాయి ఒక ఉపాధ్యాయుడిగా , విద్యావేత్తగా బాల విద్యలో 
తమ జీవితాన్ని సమర్పించారు. ఎన్నో ప్రయోగాలు చేసి , సృజనాత్మ 
కంగా నిరూపించి తమ ప్రతిభావ్యుత్పత్తుల ద్వారా గుజరాత్ ప్రాథమిక 
విద్యారంగంలో మౌలికమైన మార్పును ప్రవేశ పెట్టారు.జాతీయ పోరాట 
కాలంలోనే 
జాతీయ నాయకులు గిజుభాయి విద్యావిషయ కృషిని గుర్తించి 
" ప్రశంసించారు . మహాత్మగాంధీ, కిశోరీలాల్ మశ్రూవాలా , కాకా కాలేల్ 
కర్ , నానాభాయిభట్ మొదలైన అనేక మంది ప్రముఖులు గిజుభాయిని 
భారతజాతి సాంతం విద్యారంగంలో ఒక సజీవమైన ఆదర్శంగా స్వీక 
రించాలని నివాళులు అర్పించారు . 

గిజుభాయిని గుజరాత్ లో " మూంచ్ వాలీ మా " .( మీసాలున్న 
అమ్మ ) అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. ఆయనకు పెద్ద మీసాలుండేవి . 
“ మాతృత్వాని " కి ఒక కొత్తకోణాన్ని చూపిన ఆయన వ్యక్తిత్వాన్ని ఆ 
పిలుపు ప్రేమగా గుర్తించింది . . . . 

- ఆయన విద్యాతత్వంలో ఒక స్వప్నం వుండేది . ఒక ఉపాధ్యాయు 
డిగా ఆయన చిన్నపిల్లల జీవితాన్ని తీర్చిదిద్దేకలను సార్ధకం చేయా . 
లని ప్రయోగాలు చేసి చూపారు. 

గిజుభాయి “ దర్శనం " (తత్వం) లో కేంద్ర బిందువు చిన్నపిల్ల 
వాడు ( బాలకుడు లేదా బాలిక ). సాంప్రదాయికమైన పద్ధతులను దూరం 
నెట్టి ఒక నూతన విధానం ద్వారా మనుష్యమయమైన సమాజాన్ని 


ఏమిటీ పగటి కల ? 


పాయాలుగానేఉండిపోతాయి . గుజరాత్ రాష్ట్రం గిజుభాయీ గారిని 
ధురంధరుడైన విద్యావేత్తగా తెలుసుకొన్నదేకాని గుర్తించ లేకపోయింది . 
వారి దగ్గరకు వచ్చి మాంటిస్సోరీ పద్ధతికి చెందిన అధ్యాపన కళనూ , 
సిద్ధాంతాలనూ , ఆచరణనూ అభ్యసించిపోతున్న ఉపాధ్యాయ సోదరులూ , 
సోదరీమణులూ ( గుజరాత్ , కాఠియావాడ్ లకు చెందినవారు) తప్ప 
మిగిలిన వారిలో చాలా తక్కువమంది మాత్రమే ఆయననుగొప్ప విద్యా 
వేత్తగా గుర్తించ గలిగారు . ఆయన విద్యా బోధనకూ , అధ్యాపన కళకూ 
సంబంధించిన అనేక శాస్త్రీయ గ్రంథాలు రచించారు. ప్రాథమిక 
పాఠశాలలకు సంబంధించిన తన రచనల సారాంశాన్ని ప్రజల ముందు 
ఉంచడానికి చేసిన సరళ మైన , సుందరమైన , సరసమైన ప్రయత్న మే 
యీ పగటికల . 
- గిజుభాయీ గారు యీ పుస్తకానికి పగటి కల అని పేరు పెట్టారు. 
ఈ పుస్తకంలో నిర్దేశించబడిన విషయాలన్నీ ప్రస్తుతం ప్రాథమిక 
పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పగటి కలకు ఆధారంగా 
ఉండాలనే ఆశయంతోనే యీ పేరు పెట్టారు. అయితే గిజుభాయీ గారికి 
మాత్రం ఆ విషయాలు పగటి కలగా లేవు . ఆయన ప్రాథమిక పాఠశాల 
ఏదీ నడపక పోయినప్పటికీ బాలల శిక్షణకు సంబంధించిన బోధనా 
ప్రణాళికలోని నియమాలను తనబాల మందిరంలో అమలు పరచారు . 
ఆ నియమాలను అన్ని ప్రాథమిక పాఠశాలలకు అన్వయింప జేసే 
విషయంలో ఆచరణ సాధ్యమైన తమ అభిప్రాయాలను ఈ పుస్తకంలో 
వెల్లడించారు. గుజరాత్ ,కాఠియావాడ్ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యా 
యులూ , ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రాథమిక పాఠశాలల 
ఉపాధ్యాయులూ యీ పగటి కలను తమదిగా చేసుకొందే ; ఇందులోని , 
మార్దవమూ , మాధుర్యమూ యీ పగటి కలను నిజం చేసుకోవాలనే 
అభిలాషను వారి హృదయాలలో రేకెత్తిస్తా యనడంలో సందేహం లేదు . 


కొంచెం కల్పనా శక్తి వుండాలి. మరికొంచెం ఆలోచనా శక్తి 
ఉండాలి . విద్యా విషయకమైన ఆధునిక సాహిత్యంలో మరింత పరిచయం 
ఉండాలి . అప్పుడు ఏ వ్యక్తి అయినా సులభంగా విద్యావేత్త కావచ్చు . 
శ్రీ గిజుభాయీ విద్యావేత్తగా ప్రసిద్ధిచెందిన వ్యక్తి. ఆయన దక్షిణా 
మూర్తిగారి సంస్థలో అనేక ప్రయోగాలు చేసి విద్యా రంగంలో 
సరికొత్త భావాలనూ , సరికొత్త పద్ధతులనూ సమాజం ముందు ఉంచారు . 
ఇప్పుడు గుజరాత్ అంతా వారిని ఒక గొప్ప విద్యావేత్తగా పరిచయం 
చేసుకొంటూ వుంది . 

విద్యకూ , సంస్కరణకూ సంబంధించిన భావనలకు రూపకల్పన 
చేయడం , విద్యా , బోధనకు సంబంధించిన వివిధ పద్దతులను 
రూపొందించడం , వాటి ద్వారా అధ్యాపన కళకు సంబంధించిన సిద్ధాంతా 
లను ఆకళించుకొని అందరికీ వివరించడం , తన సొంత దృష్టాంతం 
ద్వారా విద్యా బోధనను వృత్తిగా స్వీకరించిన సోదరులను ఆ పద్ధతులు 
అమలు పరచడానికి ,సిద్ధ పరచడం విద్యావేత్త చేయవలసి నటువంటి 
పని . శ్రీ గిజుభాయీ గారూ ఆ పనే చేశారు. విద్యారంగంలో సంస్కరణ 
లను ప్రవేశ పెట్టదలచుకున్న వ్యక్తులు అటువంటి విద్యావేత్తలు 
కానట్లయితే సంస్కరణకు సంబంధించిన వారి అభిప్రాయాలు అభి. 


రం 


vi 


vii 


ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించ బడుతున్న 
విషయాలుగానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా 
వున్నాయి . ప్రస్తుతం .విద్యార్హతను పరీక్షలతోనూ , బహుమతులతోనూ , 
పోటీలతోనూ , కుస్తీ పట్లతోనూ - కొలుస్తున్నారు . ఈ రకపు చదువు 
సంధ్యల ఫలితాలే ఈర్ష్య , ద్వేషం , దెబ్బలాటలు, ఆశాంతి , ఆసంతృప్తి , 
అదుపు తప్పడం , పరిస్థితి ఆ స్తవ్యస్తంగా మారిపోవడం . ఈ విషయా 
లన్నీ యీ పుస్తకంలో ఓ వైపు మిక్కిలి మనోహరంగానూ , మరో 

వైపు అత్యంత దయనీయంగానూ చిత్రించబడినాయి . కాని రచయిత 
దయనీయ స్థితిని చిత్రించడంతో సరిపెట్టుకోలేదు . ఈనాటి ప్రాథమిక 
పాఠశాలలలోనూ , ప్రారంభిక విద్యా బోధనలోనూ వ్యాపించి వున్న 
దయనీయ స్థితికి పరిష్కార మార్గాన్ని కూడా ఆయన అందంగానూ 
ఆకర్షణీయంగానూ పఠితల ముందు ఉంచారు. " ఈ సమస్యను పరిష్క 
రించడానికి . అవసరమయిన - హృదయ స్ఫూర్తినీ, దాని స్వరూప 
స్వభావాలనూ ఈ పుస్తకంలో యథాతథంగా చిత్రించారు. ప్రాథమిక 
పాఠశాలల్లో మనకు కన్పిస్తున్న మాలిన్యమూ , - గందరగోళమూ, క్రమ 
శిక్షణా రాహిత్యమూ మొదలైన వన్నీ హృదయ స్ఫూర్తితో పనిచేసే 
ఉపాధ్యాయ మాంత్రికుని మంత్రదండం స్పృశించగానేమాయమైపోయి ; 
వాటి స్థానంలో గిజుభాయీ గారి క్లాసులో క్రమశిక్షణ, స్వచ్ఛత , 
స్వచ్ఛందత , ప్రశాంతి , ప్రసన్నతలు రాజ్యం చేస్తున్నాయా అనిపిస్తుంది . 
ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కో 
వలసి వస్తున్నదో మనకు . బోధపడుతుంది . . పుస్తకాన్ని వ్రాసే 
సమయంలో రచయిత ఇటువంటి సజీవమైన చిత్రణను: తన దృష్టి నుంచి 
తప్పుకోనివ్వలేదు . ఈనాటి మన సమాజం " . పూర్వాచారు . పరాయణత్వం 
కలిగి వున్నటువంటిది . అందులో దానికి అమితమైన విశ్వాసం .. యేర్పడి 
వుంది . చిన్న చిన్న మార్పులను కూడా అనుమానంతో చూస్తూ వుంటుంది . 


మార్పులను స్వీకరించడానికి అంత త్వరగా సిద్ధపడదు . తమ పిల్లల 
చదువు సంధ్యల పట్ల తల్లిదండ్రులు చూపుతున్న నిర్లక్ష్య భావం నిజంగా 
క్షమార్హమైనది కాదు. హెడ్ మాస్టర్ల భయం, ఇన్ స్పెక్టర్ల భయం ఉపాధ్యా 

యులను నిద్రలో కూడా వేధిస్తూనేఉంటుంది . పాఠ్యక్రమ బంధనం 
నుంచి , పరీక్షల సంకెళ్ళ నుంచి ఉపాధ్యాయులూ , " సంరక్షకులూ 
విముక్తులుకాలేక పోతున్నారు. రచయితకు యీ విషయాలన్నీ బాగా 
తెలుసు . ఈ కారణంగానే ధైర్యంతో , సాహసంతో , తమ కార్య దీక్షా 
దక్షతతో ఈ యిబ్బందులను అధిగమించడానికి తగిన ప్రశాంతమైన 
మార్గాన్ని ఆయన అందంగానూ , - దృఢంగానూ మనకు చూపించ 
గలిగారు. - 

పుస్తక మంతటిలోనూ ఒక మూల దాగి వున్న ముఖ్యమైన 
తత్వం వైపు యీ పుస్తక పఠితల దృష్టిని ఆకర్షించడం నా మిత్ర 
ధర్మంగా భావిస్తున్నాను. మన ఆశయాలూ , ఆకాంక్షలూ, ఎంత 

అందంగా వున్నప్పటికీ , ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ, ప్రాథమిక 
పాఠశాలల ఉపాధ్యాయు) స్వభావంలో మార్పు .రానంతవరకూ , లేక 
తీసికొని రాలేనంత వరకూ మన శక్తియుక్తులనూ , ప్రయోగాలనూ 
రుజువు చేయగల నేర్పుగానీ, నైపుణ్యంగానీ సద్వినియోగం కాజాలదు . 
ఈ విషయం గిజుభాయీ గారి మనస్సును నిత్యం వేధిస్తున్నట్లుగా 
కన్పిస్తున్నది . అంచేత ఉపాధ్యాయుల స్వభావంలో విప్లవం తీసికొని 
రావాలనేవిషయాన్ని ఆయన యీ పుస్తకంలో ఎంతో మృదుత్వం 
తోనూ, మెలకువతోనూ వ్రాశారు. ఈనాటి మన ప్రాథమిక పాఠశాల 
ఉపాధ్యాయుడు ఆజ్ఞుడు , భృత్యుడు ,ధనలోభం కలవాడు , తనను తాను 
నమ్మ లేని వాడు. ఉపాధ్యాయునిలో ఉన్న యీ బలహీనతను గిజుభాయీ 
గారు ఎంతో సానుభూతితో గమనిస్తారు . అతని మానసిక వ్యాధికి 
అతనితో పాటు తాముకూడా సంతాపిస్తారు . ఈ దృష్టితోనే ఆయన యీ 


viii 


మొదటి భాగం 


ప్రయోగం ప్రారంభం 


విషయాల నన్నిటినీ యీ పుస్తకంలో చర్చిస్తారు . ఇది చదివిన ఉపాధ్యా 
యుడుతాను -బలహీనుణ్ణిఅనే అభిప్రాయంతో భయపడతాడు , సిగ్గు 
పడతాడు . గిజు భాయీ గారి పగటి కలను సాక్షాత్కరింప జేసుకొనడానికి 
తగిన బలం సంపాదించడంకోసం తన మనస్సులో నిద్రిస్తున్న మహత్వా 
కాంక్షను తట్టి లేపుతాడు . . 

ఏమిటీ పగటి కల ? నిన్నటి ప్రాథమిక విద్యా . విధానం పై 
సంక్షిప్తంగా జరిపిన సమీక్ష . రేపటి ప్రాథమిక పాఠశాల యొక్క 
స్పష్టమైన , మనోహరమైన స్వరూపాన్ని అందంగా చూపిస్తున్న అద్దం . 
పాఠకులను అమితంగా ఆకర్షించగల కథగా వ్రాయ బడటం యీ 
పుస్తకం యొక్క ప్రత్యేకత ! గిజుభాయీ గారు నాకు . అత్యంత 
సన్నిహితులైన మిత్రులు . అప్పుడప్పుడు నేను ఆయన రచనలను 
విహంగావలోకనంతో పరామర్శిస్తుంటాను. ఆయన రచనలకు . నేను 
సంపూర్ణంగా ముగ్గుడనైన సందర్భాలు అరుదైనప్పటికీ ; నిజంగా యీ 
పుస్తకం విషయంలో గిజుభాయీ గారికి నా హృదయ పూర్వకమైన 
కృతజ్ఞతను వెల్లడించకుండా ఉండలేక పోతున్నాను. 

- హర్ భాయీ త్రివేదీ 


నేను చదివాను. ఆలోచించాను. బాగా ఆలోచించాను . అయితే 
ఆలోచనేకాని అనుభవం లేదు . ఆచరణ లేదు . స్వయంగా ఆచరణలో పెట్టి 
చూడాలనుకున్నాను . అప్పుడే నా అభిప్రాయాలు రుజువు అవుతాయి . నా 
భావనలో ఎంత ఔచిత్యం వుందో , ఎంత అనౌచిత్యం ఉందో అప్పుడే 
తెలియగలదు . 

నేను విద్యాశాఖలోని ఉన్నతాధికారి దగ్గరకు వెళ్ళాను. ప్రాథమిక 
పాఠశాలలో ఒక క్లాసు నాకు అప్పగించమనికోరాను. 

అధికారి నవ్వుతూ అన్నాడు - “ ఎందుకు బ్రదర్ , ఆది మీకు 
సాధ్యమయ్యే పనికాదు . చిన్నపిల్లలకు చదువు చెప్పడం మాటలా ! 
అందులో ప్రాథమిక పాఠశాలపిల్లలకు బోధించడమంటే ఎంతో శ్రమ 
పడాలి , శక్తినంతా ధారపోయాలి . వాళ్లు ప్రాణాలు తోడేస్తారనుకోండి . 
మీరు రచయితలు , భావుకులు గదా ! దేబులు దగ్గర కూర్చొని వ్యాసాలు 
వ్రాయడం సులభం . ఊహలో బోధించడం కూడా సులభమే. కాని 
ప్రత్యక్షంగా పని చేయడం ,దానిని సాధించడంచాలా కష్టం . " 

నేనన్నాను " అందుకే స్వయంగా ఆచరణలో పెట్టి చూడాలను 
కుంటున్నాను. నా ఊహలను నిజం చేయాలనుకుంటున్నాను . ” 

అధికారి అన్నాడు " సరే మంచిది , మీకంత పట్టుదల వుండే 


పగటి కల 


గిజుభాయి బగేకా 


లు 


సంతోషంగా ఓ సంవత్సరం పాటు ఆచరణలో పెట్టి చూడండి . ప్రాథమిక 
పాఠశాలలో నాలుగవ తరగతిని మీకు అప్పగిస్తున్నాను . ఇదిగో నాలుగవ 
తరగతి పాఠ్యక్రమం, ఇవిగో ఆక్లాసు పాఠ్య పుస్తకాలు . ఇవి సెలవలకూ , 
విద్యాశాఖ నియమ నిబంధనలకూ సంబంధించినకాగితాలు ! తీసికోండి . " 

నేను సగౌరవంగా వాటిని అందుకున్నాను. పాఠ్యక్రమాన్ని 
జేబులో భదపరచుకున్నాను. పాఠ్య గ్రంథాలను కట్టగడుతూవున్నాను . 

అధికారి అన్నాడు — “ చూడండి , మీ యిష్టం వచ్చిన పద్ధతిలో 
ప్రయోగంజరిపే స్వేచ్ఛ మీకు వున్నది . అందుకోసమే మీరు వచ్చింది 
కూడా . కాని యీ విషయం మాత్రం దృష్టిలో ఉంచుకోండి . పన్నెండో 
మాసంలో పరీక్షలు వచ్చిపడతాయి . మీకార్యక్రమం అంతా పరీక్షల 
కొలబద్దతోనే కొలవబడుతుంది . " 

నేనన్నాను" ఆలాగేనండీ ! నా విన్నపం కూడా ఒకటి వుంది . మీరే 
స్వయంగా పరీక్షకులుగా ఉండాలి . స్వయంగా మీరే నా కార్యక్రమాన్ని 
అంచనా వేయాలి . ప్రయోగంజరిపే స్వేచ్ఛను నాకు కల్పిస్తున్నారు. నా 
కార్యక్రమాన్ని మీకే చూపించడం నాకూ సంతోషంగా వుంటుంది . నేను 
సాధించబోయేవిజయానికిగానీ, పొందబోయేపరాజయానికిగానీకారణాలు 
మీరు తెలుసుకోగలరు కూడా . " 

అధికారి నవ్వి ఆమోద సూచకంగా తలవూపాడు . నేను కార్యాలయం 
నుంచి బయటికి వచ్చేశాను . 


చివరిరోజు వరకూ వున్న కార్యక్రమమంతా ఒక చిత్రంలాగా నా 
మనస్సులో స్థిరపడిపోయింది . పరీక్షలూ, దాని ఫలితం రోజునుకూడా 
ఊహించుకున్నాను. సంవత్సరమంతా ఇలా పనిచేయాలి , ఆలా పని 
చేయాలి , ఫలితంకూడా యిలా వుంటుంది అనే ఊహలుకూడా నా 
మనస్సులో కదిలాడాయి. ఆలోచనలో మునిగివున్న నాకు అర్ధరాత్రిదాటి 
పోయిన సంగతికూడా తెలియలేదు . చివరకు మరుసటి రోజుకార్యక్రమాన్ని 
గబగబా కాగితంమీద నోట్ చేసికొని మూడుగంటలవుతూ - అవుతూ 
ఉండగా కునుకులో మునిగిపోయాను. - 

తెల్లవారింది . ఉత్సాహం వుంది . శ్రద్ధ వుంది . ఆసక్తి వుంది . ఆత్రం 
పుంది . స్నానం చేశాను . అల్పాహారం తీసుకున్నాను . మూడో నంబరు 
పాఠశాలకు సకాలంలో చేరుకున్నాను. ఇంకా పాఠశాల ప్రారంభంకాలేదు . 
తలుపులు తెరవలేదు . మా ప్రధానోపాధ్యాయులు కూడా రాలేదు . బంట్రోతు 
తాళంచెవులు తీసుకొనిరావడానికి వారింటికి వెళ్ళాడు .పిల్లలరాకపోకలు 
ప్రారంభమయ్యాయి . రోడ్డు అంతాపిల్లలకోలాహలంతో నిండిపోయింది . 

“ ఎప్పుడు పాఠశాల ప్రారంభమవుతుందా , ఎప్పుడుక్లాసుబాధ్యతను 
తీసుకొని పని ప్రారంభిద్దామా , ఎప్పుడు నా నూతన ప్రణాళికను అమలు 
పరుద్దామా , ఎప్పుడుక్లాసులో క్రమశిక్షణనూ , ప్రశాంతతనూ నెలకొల్పు 
దామా , ఎప్పుడు రసవంతంగా పాఠంబోధిద్దామా, ఎప్పుడు విద్యార్థుల 
మనస్సును ఆకర్షిద్దామా " అని నేను ఆలోచిస్తూవున్నాను. బహుశా ఆ 
సమయంలో నా మెదడులోని రక్తంకూడా అతి వేగంగా పరుగులు తీస్తూ 
వుండవచ్చు ననుకుంటాను. 

గంట మ్రోగింది .పిల్లలుక్లాసుల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రధానో 
పాధ్యాయుడు నాతోపాటు వచ్చి నా క్లాసు చూపించాడు . ఆయనపిల్లలతో 
అన్నాడు . “ చూడండి , వీరు లక్ష్మి శంకర్ గారు. మహా సజ్జనులు , ఉన్నతాళ 
యాలు గలవారు. నేటినుంచి వీరు మీకు ఉపాధ్యాయులుగా ఉంటారు. వీరు 


2 

నేను పాఠ్యక్రమ మంతా పరిశీలించాను . అందులో అనేక మార్పులు , 
చేర్పులు చేయగలననే నమ్మకం కుదిరింది . పాఠ్య పుస్తకాలను కూడా 
ఒకసారి పైపైన తిరగేశాను. గుణదోషాలు కళ్ళకు కట్టినట్లు కన్పిస్తున్నాయి . 
ఏమేమి మార్పులు చేయవచ్చునో కూడా ఆలోచించాను. మొదటి రోజు నుంచి 


పగటి కల 


గిజుభాయి బగేకా 


చెప్పినట్లు చేయండి . వీరి ఆదేశాలను పాటించండి . ఎవరూ అల్లరి 
చేయకూడదు సుమా ! " 

అటువైపు ప్రధానోపాధ్యాయుడు వాళ్ళకు నన్ను పరిచయం 
చేస్తున్నాడు . ఇటువైపు నేనురాబోయే పన్నెండు మాసాల కాలం నాకు 
తోడుగా వుండే సహచరులను ఎదురుగా చూస్తూ వున్నాను. ఒకడు 
చిరునవ్వు నవ్వాడు . ఒకడు ఓరచూపు చూస్తూ కళ్లు మలుపుతున్నాడు . 
ఒకడు కోరచూపు చూస్తూ గర్వంగా తల ఆడించాడు . నావైపు కొందరు 
ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు పరిహాసంగా చూస్తున్నారు . కొందరు 
స్తబ్దులై నిలబడి వున్నారు. 

నేను చూశాను. ఇటువంటి పిల్లలకు నేనుబోధించాలి . వెకిలిచేష్టలు 
చేసేవాళ్ళకూ , ఆల్లరి చేసేవాళ్ళకూ , గర్వపోతులకూ , పొగరుబోతులకూ , 
నానా రకాలుగావున్న యీ నాలుగవ తరగతిపిల్లలకు నేను చదువు చెప్పాలి . 
నా మనస్సు కొంచెం ఉద్రేకపడింది . నా హృదయం కొంచెం కంపించింది . 
అయినా స్తిమిత పడ్డాను. ఫర్వాలేదను కున్నాను. నిదానంగా ప్రయత్నించి 
చూద్దాం అనుకున్నాను. 

నేను జేబులోనుంచి కాగితం బయటకు తీసిరాత్రినోట్ చేసుకున్న 
విషయాలను చూసుకున్నాను . అందులో మొదటి కార్యక్రమంశాంతి ఆట . 
తరువాత క్లాసు పరిశుభ్రతను పరీక్షించడం , తరువాత సమష్టిగానం, ఆ 
తరువాత పిల్లలతో సంభాషణ మొదలైనవి వున్నాయి . 

నేనుపిల్లల్ని పలకరించాను - “ రండి మనం శాంతి ఆట ఆడదాం . 
చూడండి , నేను “ ఓం శాంతిః అంటాను. అప్పుడు అందరూ మౌనంగా 
కూర్చోవాలి . అందరూ వరుసలో పద్మాసనం వేసి కూర్చోవాలి . ఎవరూ 
కదలకూడదు . మెదలకూడదు . తరువాత నేను తలుపులు మూసివేస్తాను . 
అప్పుడు చీకటిగావుంటుంది . మీరంతా ప్రశాంతంగా వుండాలి . మీకు పరిస 
రాలకోలాహలం వినిపిస్తుంది . అది వింటుంటేచాలా ఆనందంగా ఉంటుంది . 


మీకు ఈగల మోత వినిపిస్తుంది . మీ ఉచ్ఛ్వా స నిశ్వాసాలు కూడా 
వినిపిస్తాయి . తరువాత నేను పాట పాడతాను. మీరందరూ వినండి .. 

ఇదంతా చెప్పిన తరువాత నేను శాంతి ఆట పారఁ భించాను . 
నేను ఓం శాంతిః అన్నాను. కానిపిల్లలు తన్నుకుంటూ , గుద్దుకుంటూ , 
తగవులాడుకుంటూ , ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ వున్నారు . రెండు 
మూడు సార్లు హెచ్చరించాను. కాని నా మాటలు గాలిలో కలిసిపోయాయి . 
నేను మనసులో కొంచెం సిగ్గుపడ్డాను. మౌనంగా వుండమని ఎలా చెప్పేది ? 
ఆల్లరి చేయవద్దని ఎలా చెప్పేది ? చెంపలు వాయించి ఎలా భయపెట్టేది ? 
అయినా ఫర్వాలేదనుకొని నేను ముందుకు సాగిపోయాను. కిటికీలు మూసి 
వేశాను . అంతా చీకటైపోయింది . తరువాత ధ్యానం ( 1) కొనసాగింది . 
పిల్లల్లో ఎవరో ఊ ఊ అంటున్నాడు . ఒకడు హావూ , హావూ అని 
అరుస్తున్నాడు . ఒకడు దబదబా కాళ్ళు నేల కేసి బాదుతున్నాడు . ఇంతలో 
ఒకడు చప్పట చరచాడు .దానితో ఆందరూ చప్పట్లు చరుస్తూ వున్నారు. 
తరువాత ఒకడు నవ్వాడు . వెంటనే అందరూ నవ్వారు . నేను 
సిగ్గుపడ్డాను. నా ముఖం వేల వేల బోయింది . నేను కిటికీలు తెరచాను . 
కొంచెం సేపు గది బయటికి వెళ్ళి మళ్లీతిరిగి వచ్చాను .క్లాసంతా అల్లరితో 
నిండిపోయింది . 

పిల్లలు ఒకరికొకరు ఓం శాంతిః అని చెప్పుకుంటు 
న్నారు. కొందరు నిలబడి స్వయంగా కిటికీలు మూసేస్తున్నారు. 

నేను ఆలోచించాను . నేను తయారు చేసుకున్న నోట్సు వ్యర్థమై 
పోయింది . ఇంట్లో కూర్చొని నోట్సుతయారు చేసుకొని ఊహాజగత్తులో 
బోధించడం సులభమే. కాని యిక్కడ ఇనుపగుగ్గిళ్లు నమలవలసి 
వస్తున్నది . గతంలో వాళ్లు నేర్చుకున్నది ఆల్లరి చేయడమే నన్నట్లుగా 
వుంది . ఇప్పటి వరకూ వాళ్లు ఆటువంటికోలాహలం మధ్య పెరుగుతూ 
వచ్చారు . వాళ్ళముందు శాంతి ఆట ఆడటం బర్రెముందు భాగవతం చదివి 
నట్లుగానే వుంది . అయినా నేను విచారించలేదు . మొదటి ముద్దలోనే 


Upp 


పగటి కల 


గిజుభాయి బగేకా 


ఈగ పడిందన్నట్టుగా అయింది . రేపటినుంచి మరో కొత్త కార్యక్రమం 
ప్రారంభిస్తాను . 

నేను క్లాసులోకి వచ్చాను. పిల్లలతో చెప్పాను — “ అబ్బాయిలూ , 
ఈరోజు ఇంతకన్న ఎక్కువగా చేసేపనేమీలేదు . రేపటి నుంచి ఒక 
కొత కార్యక్రమం ప్రారంభిద్దాం . ఈరోజుకు సెలవు తీసుకోండి . " 

సెలవుమాట వినగానే 
పిల్లలు హో - హో అంటూ కేకలు వేస్తూ 
క్లాసులోనుంచి బయటికి వచ్చేశారు . పాఠశాలంతా గందరగోళంతో నిండి 
పోయింది . వాతావరణమంతా సెలవు , సెలవు, సెలవు అంటూ ప్రతిధ్వ 
నించింది . నాలుగవ తరగతిపిల్లలు ఎగురుతూ , దుముకుతూ , గంతులు 
వేసుకుంటూ ఇంటిదారిపట్టారు. 

ప్రక్కనున్న విద్యార్థులు , ఉపాధ్యాయులూ ఇదేమిటా ! అని 
వింతగా చూస్తూ ఉండిపోయారు. ప్రధానోపాధ్యాయుడు గబగబా 
నా దగ్గరకు వచ్చాడు . నొసలు విరిచాడు . “ మీరు వాళ్ళకు సెలవు 

యెందుకిచ్చారు ? ఇంకా రెండు గంటలు పాఠశాల జరగాలి గదా ! " 
అన్నాడు . 
నేనన్నాను. “ అయ్యా , 

పిల్లలు యీ రోజు ఆసక్తి చూపడంలేదు . 
అందరూ ఆ స్తవ్యస్తంగా వున్నారు. శాంతి ఆటతోనే ఆ విషయం నాకు 
అర్థమైపోయింది . " 

ప్రధానోపాధ్యాయుడు కొంచెం కటువుగా ఆన్నాడు - " వాళ్ళు 
యెట్లావున్నా సరే నన్ను అడగకుండా మీరు యీ విధంగా సెలవు 
యివ్వడానికి వీలులేదు . ఒక గ్లాసు 
పిల్లలు ఇళ్ళకు వెళ్ళిపోతే మిగిలిన 
క్లాసుల వాళ్ళు ఎలా చదువుతారు . మీరు చేస్తున్న యీ ప్రయోగాలు 
ఇక్కడ పనికిరావు. ” 

ఆయన కొంచెం కోపం తెచ్చుకొని మళ్ళీ ఆన్నాడు. “ మీరు 
చెపుతున్న ఆస క్తి - గీస క్తి , అవధానం - 1వధానం అన్నీ కట్టి పెట్టండి . 


శాంతి ఆట మాంటిస్సోరీ పాఠశాలలోనేవుంటుంది . ఇక్కడ శాంతి ఆట 
నవ్వులాటగా ఉంటుంది . ప్రాథమిక పాఠశాలపిల్లలు చెంపదెబ్బపడితేనే 
చెప్పినట్లు వింటారు. అందరూ నియమ పూర్వకంగానేచదువుతున్నారు, 
చదివిస్తున్నారు. మీరుకూడా ఆదారిలోనే బోధిస్తే సంవత్సరాంతానికి 
సత్ఫలితం కనిపిస్తుంది . మీ ప్రయోగంతో వాళ్ళముందు నవ్వుల 
పాలయ్యారు . పైగా ఒకరోజు అనవసరంగా నష్టపోయారు. ” 

నాకు మా ప్రధానోపాధ్యాయుని మీదజాలి కలిగింది . నేనన్నాను 
“ దెబ్బలు కొట్టి చదివించేపని అందరూ చేస్తూనేవున్నారు.దాని ఫలితమే 
ఇవాళ చూస్తున్నాను.పిల్లలు మొరటుగానూ , ఆమర్యాదగానూ ప్రవర్తిస్తు 
న్నారు. అల్లరి 

పిల్లలయిపోయారు. హద్దు మీరిపోయారు. కొరకరాని 
కొయ్యలుగా తయారయ్యారు . ఈ నాలుగు సంవత్సరాలలో వీళ్ళు హా - హా 
హూ , హూ అని కేకలు వేయడం , చప్పట్లు కొట్టడమే నేర్చుకున్నట్లుగా 
కన్పిస్తున్నది . వాళ్ళకు పాఠశాల మీద | పేమలేదు . సెలవు పేరు వినగానే 
ఎగురుతూ , దుముకుతూ పరుగు తీశారు. " 

“ అయితే ఇప్పుడు మీరు ఏమి సాధిస్తారో చూస్తాంగదా ! " అన్నాడు 
ప్రధానోపాధ్యాయుడు . 

నేను కూడా మరింత పట్టుదలతో నెమ్మదిగా ఇంఓకి చేరుకున్నాను. 
ఆలోచిస్తూ పడుకొన్నాను. “ నేను చేయబోయేపని చాలా కష్టమైనది . ఇది 
నాకు నిజంగా ఒక పరీక్ష అనే చెప్పాలి . అయినా నాకేమీ చింతలేదు . 
అధైర్యపడకూడదు . ఎక్కడైనా శాంతి ఆట ఇలా వుంటుందా ? 
మాంటిస్సోరీ పద్ధతిలో దీనికోసం ముందుగానేఎంతో శిక్షణ ఇవ్వబడుతుంది , 
వచ్చీరావడంతోనేశాంతి ఆట ప్రారంభించి నేను కూడా కొంచెం 
తెలివి తక్కువ పనేచేశాను . నేను వాళ్ళను పరిచయం చేసుకోవాలి . 
పరిచయాన్ని పెంచుకోవాలి . వాళ్ళ ప్రేమను పొందాలి . వాళ్ళకు అభి 
రుచిని కలిగించాలి . అప్పుడే వాళ్ళు నేను చెప్పినట్లు వింటారు. నేను చెప్పి 


పగటి కల 


గిజుభాయి బగేకా 


సట్లు చేస్తారు . బడికన్న సెలవంటేనే ఎక్కువగా ఇష్టం వున్నచోట పని 
చేయడమంటే అర్థం భగీరథ ప్రయత్నమే. ” 

మరుసటి రోజు చేయవలసిన కార్యక్రమాన్ని నిశ్చయించుకొని 
ఆ తరువాత నిద్రపోయాను. నా కార్యక్రమాన్ని గురించిన కలలతోనే 
ఆరాత్రిగడచిపోయింది . 


. 


. 


పాఠశాల ప్రారంభమయింది . నేనుక్లాసులోకి వెళ్ళాను . పిల్లలు 
నా చుట్టూ చేరి నిలబడ్డారు. ఆనందంగా వున్నారు. ఉత్సాహంగా ఉన్నారు . 
పరిహాసంగా అడిగారు . “ మాస్టరుగారూ , ఈరోజు కూడా సెలవు 
ఇవ్వరూ ? ఈరోజు కూడా సెలవు , సెలవు , సెలవు! " , 

నేను సరేనన్నాను. “ అయితే యీ రోజంతా సెలవు యివ్వను . ఓ 
రెండు గంటలు మాత్రమే. ముందుగా నేనొక కథ చెపుతాను వినండి . 
తరువాత వేరే విషయాలు మాట్లాడుకుందాం . ” 

నేను వెంటనేకథ ప్రారంభించాను . 

“ అనగా అనగా ఒకరాజు. ఆరాజుకు ఏడుగురు రాణులువున్నారు . 
ఏడుగురికీ ఏడుగురు రాకుమారులు , ఏడుగురికీ ఏడుగురు రాకుమా రైలు ! " 

పిల్లలందరూ గోలగా , గలిబిలిగా , గందరగోళంగా అరుస్తూ 
వచ్చి నా చుట్టూ కూర్చున్నారు. నేను కథ చెపుతూ చెపుతూ మధ్యలో 
ఆపి వాళ్ళతో అన్నాను- " చూడండి , అందరూ సరీగా కూర్చోండి . ఇలా 
అయితే కుదరదు . " 

అందరూ కొంచెం కుదురుగానేకూర్చున్నారు. అయితే “ తొంద 
రగా చెప్పండి , తొందరగా చెప్పండి , తరువాత ఏమయిందండి , ఆ 
తరువాత ఏమయిందండీ ! " అంటూ అదే పనిగా ప్రశ్నిస్తున్నారు . 

నేను చిరు నవ్వు నవ్వుతూ కథ ప్రారంభించాను 


“ ఏడుగురు రాకుమార్తెలకు ఏడేడు రాజభవనాలు, ప్రతి భవనానికి 
ఏడేడు ముత్యాల పందిళ్ళు ! " 

పిల్లలు కళ్ళప్పగించి కథ వింటూ కూర్చున్నారు. క్లాసంతా 
నిశ్శబ్దంగా వుంది . ఒక్కరు కూడా నోరెత్తడం లేదు . “ ఈ క్లాసులో 
ఇంత ప్రశాంతత ఎలా యేర్పడిందా ! " అని ప్రధానోపాధ్యాయుడు 
ఆలోచించి వుంటాడు . ఆయన హఠాత్తుగా నా క్లాసులోకి ఊడిపడ్డాడు . 
““ చెప్పండి , చెప్పండి , కథ చెపుతున్నారా ? ” అన్నాడు . 

“ ఆవునండీ , కథ చెపుతున్నాను. ఇది కొత్తరకం శాంతి ఆట . 
రెండూ తోడు తోడుగా నడుస్తున్నాయి. ” అన్నాను నేను . 

ప్రధానోపాధ్యాయుడు వెనక్కు తిరిగి వెళ్ళి పోయాడు . నా కథ 
కొనసాగుతూనేవుంది . ప్రక్కనున్న క్లాసులన్నీ గందరగోళంగా 
వున్నాయి. అప్పుడు నేనన్నాను " ప్రక్క క్లాసుల్లో ఎంత గందర 
గోళంజరుగుతున్నదో చూడండి ! "పిల్లలందరూ ఆ గందరగోళం పట్ల 
తమ నిరసన భావాన్ని తెలియజేశారు . ఈ 

కథ సగం పూర్తయింది . అప్పుడు అందరినీ అడిగాను 
“ ఆబ్బాయిలూ సెలవు కావాలా ? కావాలంటే కథ ఆపివేసాను . కథ 
కావాలంటే కొనసాగిస్తాను . " 

అందరూ ఒక్కసారిగా అరచారు _ " కథ చెప్పండి , కథ 
చెప్పండి . మాకుకథే 
కావాలి . సెలవు అక్కర లేదు . " 

“ అయితే మంచిదే ! కథ వినండి , మధ్యలో కొంచెంపిచ్చా పాటీ 
మాట్లాడుకుందాం . ఆ తరువాత గంట కొట్టేవరకూ కథ చెపుతాను. " 
అన్నాను నేను . 

ఒక కుర్రవాడు అన్నాడు — “ మధ్యలో మాటలెందుకండీ , అవి 
రేపు చెప్పుకుందాం . త్వరగా కథ చెప్పండి . కథ సాంతం అయిపోవాలి. ” 

‘‘ కథ అప్పుడే యెక్కడ అయిపోతుంది ? ఈ కథ ఇంకా 


10 


పగటి కల 


11 . 


నాలుగు రోజులకు కూడా పూర్తికాదు . " అన్నాను నేను . 

అందరు “ ఓహో , అంత పెద్ద కథా? అయితే బలే మజాగా 
ఉంటుంది . " 

నేను జేబులో నుంచి రిజిస్టరు తీశాను . పిల్లల పేర్లు వ్రాసు 
కోవడం ప్రారంభించాను . అందరూ చకచకా , టకాటకా వచ్చి పేర్లు 

వ్రాయించుకున్నారు. నేను హాజరు తీసుకున్నాను. “ చూడండీ , ఇక 
నుంచి నేనురోజూ కథ ప్రారంభించే ముందే హాజరు తీసుకుంటాను. ఆ 
తరువాతనేకథ చెపుతాను. " అని చెప్పి కథ ప్రారంభించాను . గంట 
కొట్టేవరకు కథ సాగుతూనేవుంది . . 

గంట కొట్టినాపిల్లలు కదలడం లేదు . “కాసేపు కూర్చోండి , 
కథ చెప్పండీ ! ” అంటున్నారు . 

“ ఈరోజు ఇంతవరకు చాలు , మళ్ళీ రేపు " అని నచ్చజెప్పి 
వాళ్ళందర్నీ అడిగాను — “ రేపు సెలవు కావాలా ? కథ కావాలా ? " 

“ మాకు కథ కావాలి , కథేకావాలి ! " అంటూ అందరూ ఇళ్ళకు 
వెళ్ళిపోయారు . 

నిన్నటి సెలవు , సెలవు, సెలవు , అనే శబ్దాలకు బదులు నేటి 
వాతావరణంలో కథ , కథ , కథ అనేశబ్దాలు ప్రతిధ్వనించాయి . 

నేను ఆలోచించాను — “ నిన్నటి నష్టం ఈ రోజు పూడ్చుకో 
గలిగాను. కథ ఒక అద్భుతమైన ఇంద్రజాలం అనేమాట అక్షరాలా నిజం ! " 


గిజుభాయి బగేకా 

“ ముందు హాజరు తీసుకోవాలి . తరువాత కొంత సేపు సంభాషణ . 
ఆ తరువాత మన కథ " అన్నాను . 

నేను జేబులో నుంచి సుద్దముక్క తీశాను. వలయాకారంగా నేల 
మీద ఒక గీత గీశాను. రోజూ వచ్చి ఆ గీత మీద వలయాకారంగా 
కూర్చోమని చెప్పాను . నేను కూర్చొని చూపించాను- " ఈ విధంగా 
కూర్చోవాలి . ఈచోటు నాది . నేను ఇక్కడ కూర్చోని కథ చెపుతాను. " 
అన్నాను. 

అందరూ ఆలాగే కూర్చున్నారు . నేను కూడా కూర్చున్నాను . 
హాజరు తీసుకున్నాను. కథ ప్రారంభించాను. ఆందరూ ఎంతో ఆసక్తి 
చూపుతున్నారు. కథ సాగిపోతూ వుంది . అందరూ మంత్రించిన బొమ్మ 
ల్లాగా కదల కుండా కూర్చున్నారు . మంత్రముగ్ధులై వింటున్నారు. 
మధ్యలో కథ ఆపి వేశాను . “ కథ ఎలా వుందో చెప్పండి " అని 
ప్రశ్నించాను . 

“ కథ చాలా బాగుంది . మాకుబాగా నచ్చింది ! " అన్నారు. 

“ కథ వినడానికి ఎలా ఇష్టపడుతున్నారో అలాగే కథ చదవడం 
కూడా మీకు ఇష్ట మేనా ? ” 

“ అవును కథలు చదవడం కూడా మాకు ఇష్టమే. కాసి ఇటువంటి 
కథలుండే పుస్తకాలు ఎక్కడున్నాయి ? " 

" ఇటువంటి కథల పుస్తకాలు నేను తెచ్చియిస్తే మీరు చదువుతారా ? " 
" చదువుతాం , చదువుతాం , తప్పకుండా చదువుతాం . " , 

అందులో ఒక తెలివైన కుర్రాడు అన్నాడు - " మాకు మేము 
చదువుకోవడమేకాకుండా మీరు కూడా కథలు చెబుతూ వుండవలసిందే ! " 

అలాగేనంటూ మళ్ళీ కథ ప్రారంభించాను . 

గంట మోగింది . నా కథ ఆగిపోయింది . అందరూ నా చుట్టూ నిల 
బడ్డారు. కొందరు నావైపు ప్రేమతో చూస్తూ వున్నారు. కొందరు నెమ్మదిగా 


మరుసటిరోజు ఉదయం పిల్లలందరూ ముసిముసి నవ్వులు 
నవ్వుకుంటూ వచ్చారు. నేను క్లాసులోకి " ప్రవేశించగానే ఒకరి నొకరు 

త్రోసుకుంటూ గబాగబా వచ్చి నా చుట్టూ కూర్చున్నారు. “ మాస్టరుగారూ , 
కానివ్వండి , కథ చెప్పండి ! " అంటున్నారు. 


12 


పగటి కల 


గిజుభాయి బగేకా 


13 


నా చేతిని తాకుతూ మనసులో ఆనందంతో పొంగిపోతున్నారు . 

“ సరే ఇక ఇళ్ళకు చేరండి ! " అన్నాను . 

“ ఇప్పుడే వెళ్ళమండీ , సాయంత్రం దాకా కూర్చుంటాం . మీరు 
కథ చెప్పండి ! " 

పిల్లలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. కొందరు ఉపాధ్యాయులు నా దగ్గ 
రకు వచ్చారు . “ మీరు ఎంతపని చేశారండీ ! మీపిల్లలు కథ వినడం 
చూశారు . ఇప్పుడు మా క్లాసుల్లో పిల్లలు కూడా కథలు వినాలంటున్నారు . 
చదువు మీద శ్రద్ధ చూపడం లేదు . మీక్లాసులోకి వచ్చి కథ వింటామని 
గోలచేస్తున్నారు. లేకపోతే మీరైనా కథ చెప్పండి అని మమ్మల్ని వేధి 
స్తున్నారు. 

“ మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళకు ఏదైనా కథ వినిపిస్తూ 
వుండండి ! " అన్నాను. 

“ కథలెవరికొస్తాయండీబాబు ! ఒక్క కథ కూడా గుర్తుకు వచ్చి 
చావడం లేదు చెప్పడానికి ! " 

నాలో నేను నవ్వుకున్నాను . 


U 


ఉపాధ్యాయులనూ , విద్యార్థులను మరింత దగ్గరకు చేర్చడానికి కథ 
ఒక మంచి సాధనం. ఆ విషయంలో కథ అద్భుతంగా , ఇంద్రజాలం లాగా 
పనిచేస్తుంది . ఈ నిజాన్ని నేను అనుభవం ద్వారా తెలుసుకొన్నాను. 

మొదటి రోజు నా మాటే విననివాళ్ళు , హా , హా హీ , హీ అని నన్ను 
నానా రకాలుగా వేధించిన వాళ్ళు కథ చెప్పడం ప్రారంభించిన దగ్గర 
నుంచి శాంత మూర్తులైపోయారు. నన్ను | పేమతో చూస్తున్నారు. చెప్పి 
నట్లు కూర్చుంటున్నారు. చెప్పిన మాట వింటున్నారు. మౌనంగా వుండ 
మనీ, అల్లరి చేయవద్దనీచెప్పవలసిన అవసరమేకలగడం లేదు . ఇంటికి 
వెళ్ళిపొమ్మని చెప్పినా కూడా క్లాసులో నుంచి కదలడంలేదు . " 

ఉన్నతాధికారి అన్నాడు . “ మంచిదే , అర్థమయింది . మరి నూతన 
విధానంతో ఎప్పుడుబోధిస్తారు ? " 

" ఆయ్యా , ఇప్పుడు చేస్తున్న పనేఅది . నూతన విధానంతోనే 
బోధిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకు కథ ద్వారానేకట్టుబాట్లు నేర్పుతున్నాను. 
అవధానం ఆలవరుస్తున్నాను. వాళ్ళ భాషను తప్పులు దిద్ది సంస్కరిస్తు 
న్నాను . సాహిత్యపరిచయం కలిగిస్తున్నాను. రేపటి నుంచి మరికొన్ని 
ఇతర విషయాలు కూడా నేర్పడం ప్రారంభమవుతుంది . ” అని చెప్పాను 


- 


- 


నేను . 


“ అయితేబాగానేవుంది . కాని సంవత్సరమంతా కథలతోనేగడచి 
పోకుండా చూస్తారు కదూ ! " అన్నాడాయన . 

“దానిని గురించి మీరేమీ ఆందోళన పడకండి ! ” అన్నాను . 


ఆ మర్నాడు ఆదివారం. విద్యాశాఖ ఉన్నతాధికారిని కలిసికొన 
డానికి వెళ్ళాను . 

ఆయన అడిగాడు - " ఏం బ్రదర్ ! మీ ప్రధానోపాధ్యాయుడు చెపు 
తున్నాడు . మీరుకాలమంతా కథలతోనేగడిపేస్తున్నారటనే? " 

" అవునండీ, ఇప్పటి వరకూ కథేసాగుతున్నది . 

ఆయన మళ్ళీ ప్రశ్నించాడు- " మరి ప్రయోగం ఎప్పుడు అమలు 
జరుపుతారు ? ఆభ్యాసాలు ఎప్పుడు పూర్తి చేస్తారు ? 

నేను చెప్పాను , “ పయోగం అమలు జరుపుతూనే ఉన్నాను . 


కథ కోసం విద్యార్థులు గోళాకారంలో కదలకుండా కూర్చు 
న్నారు. నేను బోర్డుమీద వ్రాశాను - - 

ఈరోజు కార్యక్రమం – హాజరు తీసుకోవడం , సంభాషణ, కథ . 


14 


పగటి కల 


హాజరు తీసుకున్నాను. సంభాషణ ప్రారంభించాను - “ రండి , మీగోళ్ళు 
చూపించండి ! అవి ఎలా ఉన్నాయో చూద్దాం . అందరూ నిలబడి మీ 
చేతులు చూపించండి ! 

అందరిగోళ్ళూ పెరిగే వున్నాయి . గోళ్ళలో మట్టికూడా పేరుకు 
పోయి వుంది . 

“ మీ టోపీలు చేతిలోనికి తీసికొని చూడండి ! ఎంత మురికిగా 
ఉన్నాయో చూడండి ! ఎంత చిరుగు పట్టాయో, పాతబడ పోయాయో 
చూసుకోండి ! " 

అందరూ తమటోపీలు తీసి చూసుకున్నారు. ఒకరిద్దరివి తప్ప మిగి 
లిన వాళ్ళటోపీలన్నీ శిధిలావస్థలోనేవున్నాయి . ఈ 

“ మీ చొక్కా గుండీలు సరిగా ఉన్నాయేమో చూసుకోండి ? " 

చివరకు చెప్పాను — " ఈరోజు ఇంతకన్న పరీక్షించను . కథకు 
ఆలస్యమైపోతున్నది కదూ ! అని వెంటనే కథను ప్రారంభించాను . 

కథ మధ్యలోనే ఒక పిల్లవాడు అడిగాడు — “ మాస్టరుగారూ , 
కథల పుస్తకాలు ఎప్పుడు తెస్తారండీ ? " 

“ ఒకటి రెండురోజుల్లో తీసుకొని వస్తాను. సరే, కథల పుస్త 
కాలు చదువ దలచుకున్న వాళ్ళంతా చేతులెత్తండి ! " అన్నాను . అందరూ 
చేతులెత్తారు . 

“ అయితే ఇది వరకు మీరు ఏయే కథల పుస్తకాలు చదివారో 
వాటి పేర్లు చెప్పండి ! " అన్నాను . కొద్ది మంది రెండు మూడు కథలు 
చదివారు . వాళ్ళు నాలుగో తరగతిదాకా వచ్చారు. అయినా వాళ్ళ పాఠ్య 
పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలుచాలా మంది అసలు చదవనేలేదు . 

“ మీలో ఎవరైనా మాస పత్రిక చదువుతున్నారా ? " అని అడి 
గాను. ఇద్దరు మాత్రం “ మేము బాలమిత్ర చదువుతున్నామండి ! " 
అన్నారు. 


గిజుభాయి బగేకా 

16 
“ అయితే మంచిదే ! నేను కథల పుస్తకాలు తెస్తాను . మీరందరూ 
చదవండి . కావలసినన్ని కథల పుస్తకాలు తెస్తాను . మీరు చదివి చదివి 
అలసి పోతారనుకోండి ! " అన్నాను. - 

అందరూ చాలా సంతోషంగా కన్పించారు . 

తరువాత గంటమోగేవరకు కథ చెప్పాను . వెళ్ళేటప్పుడు ఒక 
సంగతి చెప్పాను- " ఆబ్బాయిలూ ఒక మాట వినండి , వలయంగానే 
కూర్చొని వినండి ! రేపు అందరూ మీగోళ్ళు తీయించుకొని రండి . మీకు 
చేతనైతే మీరే తీసుకోండి . చేతకాకపోతే మీనాన్నతోనో , అమ్మతోనో 
తీయించుకోండి . " 

“ నేనుగోళ్ళు పళ్ళతో కొరుక్కుంటానండీ ! ” అన్నాడు. ఒక 
పిల్లవాడు . 

“ అలా చేయకూడదు. గోరుగల్లుతోనో , చాకుతోనో గోళ్లు తీసు 
కోవాలి . " అని చెప్పాను. 

“ మనం మరో తమాషా చేద్దాం ! " అన్నాను మళ్ళీ . 
“ అదేమిటీ ? " అన్నారు అందరూ . 

“ మీరు మీతల మీదిటోపీలు తీసేసి బడికి రండి . ఈ మురికి 
బట్టినటోపీలు లేకపోవడమేమంచిది . అయినా ఈటోపీల అవసరం 
మాత్రం ఏముంది ? " అన్నాను . - 

అందరూ నవ్వారు . “ అమ్మబాబోయ్ ! టోపీలు లేకుండా బడికి 
రావడమే! ప్రధానోపాధ్యాయులుకోప్పడతారు. ” 

“ రేపటినుంచి నేనుటోపీ లేకుండానేవస్తాను . మీరందరూ అలాగే 
రండి . " 

“టోపీలు లేకుండా రావడానికి మా అమ్మా , నాన్నా ఒప్పు 
కోకపోతే? ” అన్నారు అందరూ . 

“ మురికిటోపీ 
ధరించే కన్నా ఆది లేకపోవడమేమంచిదనీ, అది 


17 


16 


గిజుభాయి బగేకా 


పగటి కల 


ఇంటికి వెళ్ళాను . 

“ ఏమండీ ! చీకటిబడి వచ్చా రేమిటి ? " 
“ అయ్యా , ఒక విషయంలో మీ అభిప్రాయం తీసికోవాలని 


వచ్చాను " 


అనవసరపు బరువు అనీ మీ తల్లిదండ్రులతో చెప్పండి ! " అన్నాను. 

“ చొక్కా గుండీలు చక్కగా కుట్టించుకొనిరండి . ఇలా గుండీలు 
లేకుండా వుండటం బాగా లేదుకదూ ! " అని కూడా అన్నాను. అందరూ 
మనసులో ఆలోచించుకుంటూ ఇళ్ళకు వెళ్ళిపోయారు . 

దారిలో ప్రధానోపాధ్యాయులు కలిశారు. ఆయన అన్నాడు- “ ఏం 
బ్రదర్ , అంతా తారుమారు చేసేస్తున్నారు. ? ఈ నటనంతా ఎందు 
కంటారు ? గుండీలు కుట్టించుకోమనీ, గోళ్లు తీయించుకోమనీ, ఇదనీ, 
అదనీ- ఎందుకండీ ఇదంతా ? నూతన విధానంతో బోధించడానికి వచ్చారు 
కదా ! అదేదో బోధించగూడదూ ?గోళ్ళూ, గుండీలూ తల్లిదండ్రులు చూసుకో 
వలసిన పని . అదేదో వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు చూసుకోక పోయినా 
మన కేమిటి నష్టం ? ఆ శ్రమ మనకెందుకండీ ? మరో సంగతి వినండి . 
టోపీలు లేకుండా పిల్లలు బడికిరావడానికి నేను అనుమతించను . అలా 
రావడం అసభ్యంగా వుంటుంది . ఆలా రావాలంటే పై అధికారుల నుంచి 
అనుమతి తీసుకోవడం చాలా అవసరం . " 

నేనన్నాను. “ అయితే మరి యివే గదండీ నూతన బోధనా 
పద్దతులు ? మురికి దుస్తులతో వస్తూ , మొరటుగా ప్రవర్తిస్తూ ఉండే 
పిల్లలకు మొదటి సారిగాబోధించవలసినవి మరేముంటాయండీ ? ఈ 
లోపాలను వాళ్ళ దృష్టికి తీసుకొనిరాగానేవాళ్ళంతా ఎంతో సిగ్గు పడ్డారు. 
ఇలా మురికిగా ఉండడం బాగా వుండదనేఅభిప్రాయం వాళ్ళకు కలిగింది . 
ఇక ముందునుంచిచాలా మంది విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి 

ప్రయత్నం ప్రారంభిస్తారనేనమ్మకం కూడా నాకు కలిగింది . ఇక 
టోపీల సంగతంటారా ? ఈ విషయంలో పై అధికారుల అభిప్రాయం 
కూడా తెలుసుకుంటాను . అధికారుల అనుమతి లభించకపోతే యీ 
మార్పును ప్రస్తుతం ప్రవేశ పెట్టకుండా వాయిదా వేస్తాను. " 

నేను ఇంటికి వెళ్ళాను. భోజనం చేశాను . వెంటనే ఉన్నతాధికారి 


“ చెప్పండి , ఏమిటా విషయం? " 
“ నేనూ , నావిద్యార్థులూ క్లాసులోకిటోపీలు లేకుండా రావచ్చునా ? ” 
“ అలా ఎందుకురావడం ? " 

“ వాళ్ళటోపీలన్నీ బాగా మురికి బట్టి పోయాయి. వాటికి అక్క 
డక్కడ చిరుగులు కూడా వున్నాయి . అంత అసహ్యంగా వున్నటోపీలు 
తీసివేసి వస్తే మాత్రం నష్టం ఏమిటంటారు ? అంత లేత వయసులో వున్న 
ఆపిల్లల నెత్తి మీద ఆటోపీ బరువు లేక పోతే మాత్రం ఏమిటంటారు ? " 

. “ అలా టోపీలు తీసివేసి రావడం ప్రజలకు విచిత్రంగానూ , 
హాస్యాస్పదంగానూ కన్పించదూ ? " 

“ కన్పిస్తుంది . కాని యీ విషయంలో మీ అభి, పాయం ఏమిటి ? " 
. . . “ నూతన వయోగం అమలుజరిపే సందర్భంలో మనం అటు 
వంటి సాంఘికాచారాలజోలికి పోకుండా వుండడమేమంచిదనుకుంటాను. 
మనం పాఠశాల ఆవరణలోనేకూర్చొని ప్రస్తుత విద్యా విధానంలో ఏయే 
మార్పులు అవసరమో, ఏయే సంస్కరణలు ప్రవేశ పెట్టగలమో 
ఆలోచించాలి . అంటే అవన్నీ పాఠశాల పరధిలోనే ఆలోచించాలి . 
టోపీలు - గీపీలు సంగతి వదిలేయ్ | బదర్ ! " 

“ మీ అభిప్రాయం కొంచెం సంకుచితంగా వున్నట్లు కన్పిస్తున్నది . 
అయితే ప్రస్తుతానికి దీనికోసం వత్తిడి చేయననుకోండి ! | ప్రారంభంలోనే 
ప్రజల విముఖతనూ , మీ వ్యతిరేకతనూ కొని తెచ్చుకోను. ” 

“పిల్లలుక్లాసు గదిలో టోపీలు తీసివేసి తమ పని చేసుకుంటుంటే 
మీకేమైనా ఆభ్యంతరమా ? ” అని అడిగాను . 


18 


పగటి కల 


19 


గిజుభాయి బగేకా 


“ నా కేమీ అభ్యంతరం లేదు . క్లాసులోపల మీ యిష్టం వచ్చిన 
మార్పులు చేసుకోండి . అలా చేసుకుంటూ పోతే, ప్రజలు కూడా దాన్ని 
ఆమోదించే పక్షంలో టోపీలు తప్పని సరిగా పెట్టించాలనే పట్టుదల 
నా కేమీ లేదు . " అన్నాడు ఉన్నతాధికారి . 

“ సరే , మంచిదే . మరో విషయం అడుగుతున్నాను. నేనుక్లాసులో 
ఓ చిన్న గ్రంథాలయం స్థాపించాలనుకుంటున్నాను.దానికి యేమయినా 
ధనసహాయం లభించగలదా ? " , 

అధికారి అన్నాడు . “ అది సాధ్యం కాదండీ ! ధన సహాయానికి 
అవకాశ మేలేదు . ఓ విధంగా చెప్పాలంటే మీ ప్రయోగం మనిద్దరికి 
సంబంధించిన విషయమే. బడ్జెటులో కేటాయించబడిన ధనంతోనే పాఠ 
శాలలు నడుపవలసి వుంటుంది . మీ పాఠశాలలో మీ 

క్లాసు వాటాకు అర్థ 
రూపాయో , ముప్పావలాయో వస్తుంది . దానితోనే మీరు సరి పెట్టుకోవలసి 
వుంటుంది . " 

“ మరి ఏమి చేయాలండీ ? " అన్నాను . 

" ప్రస్తుతానికి యీ - ఆలోచనను విరమించండి . " అన్నాడు 
అధికారి . 
అప్పుడు నేనన్నాను — “ దీని 

కోసం నా దగ్గర మరో ప్రణాళిక 
వుందండీ ! అయితేదానిని మీరు అంగీకరిస్తేనే అమలు - పరచగలను . 

ప్రతి విద్యార్థిక్లాసు పుస్తకాలు కొనుక్కోవలసి వుంటుంది గదా ! నాలుగో 
తరగతి వాచకమూ , గైడ్ , చరిత్ర అందరూ కొంటూనేవున్నారు . ” 

" అవును, నిజమే. ” 

“ నా క్లాసు విద్యార్థుల చేత క్లాసు పుస్తకాలు కొనిపించకుండా ఆ 
డబ్బుతో చదువదగిన మంచి పుస్తకాలు కొంటే వాటితో ఓ చిన్న 
గ్రంథాలయం స్థాపించుకోవచ్చు . ” 

“ బాగానేవుంది మీ ఆలోచన ! కానిక్లాసు పుస్తకాలు లేకుండా 


ఏమి బోధిస్తారు ? " 

“ ఆ సంగతి ఆలోచించే వుంచాను. బోధనా పద్ధతిలో కూడా నేను 
తీసికొనిరాబోయే మార్పు మీద నాకు పూర్తిగా విశ్వాసం వుంది . నేను 
మీకు ఆమలుజరిపి చూపిస్తాను . ఈ విషయంలో మిమ్మల్ని సంతృప్తి 
పరచగలననేహామీ కూడా యివ్వగలను . ” 

“ సరే మంచిది , ప్రయోగం మీవి , ఫలితం కూడా మీరే 
చూపించ వలసి వుంటుంది . ఆ విషయం నేను అంగీకరిస్తున్నాను . 
అయినా మిమ్మల్ని ఒకసారి హెచ్చరించ వలసినబాధ్యత కూడా నా 
మీద వుంది . చూడండి ! విద్యార్థులను సోమరిపోతులను కానివ్వకండి . 
ప్రయోగం అమలు పరచడంలో మీకు నా సహకారం పూర్తి గా వుంటుంది . 
కాని మనసులో కొంచెం ఆందోళన కలుగుతోంది . " 

నేనన్నాను - " అయ్యా , మీరు నమ్మకంగా వుండండి . ఒకసారి 
పరీక్షించి చూడండి - ప్రయత్నిస్తే తప్పకుండా మనకు విజయం లభి 
స్తుంది . " 

“ మంచిదే కాని సంవత్సరం ఆఖరికి మీ గ్రంథాలయం ఏమవు 
తుంది ? ఆ గ్రంథాలు విద్యార్థులకు పంచి పెడతారా ? " 

" అవునండీ , ఓ రకంగా ఆలోచిస్తే ఆలాకొన్న పుస్తకాలు ఆ 
క్లాసు మొత్తానికి చెందుతాయి . వాటిని ఆక్లాసు వాళ్ళకు ఒప్పగించవల 
సిందే . కాని ఆ పుస్తకాలను తిరిగికోరవద్దనీ, వాటిని ఆ క్లాసు గ్రంథా 
లయంలో ఉండనివ్వమనీపిల్లల తల్లిదండ్రులకు నచ్చ జెప్ప గలిగితే 
గ్రంథాలయం స్థిరపడిపోతుంది . ప్రతి సంవత్సరం అందులోకి కొత్త 
కొత్త పుస్తకాలు చేరుతూనే వుంటాయి . " 

“ మీరు వెలిబుచ్చుతున్న యీ అభిప్రాయంజనానికి గొంతు దిగు 
తుందో లేదో తెలియదు కాని మిగిలిన మీ అభిప్రాయాలన్నీ చాలాబాగు 
న్నాయి . ఈ ప్రయోగానికి కూడా తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి 


20 


పగటి కల 


గిజుభాయి బగేకా 


21 


7 


IN 


T 


. 


చూడండి . అయితేక్లాసు పుస్తకాలు లేకుండా ఎలా బోధిస్తారు ? " 

గం సఫలం కాదనుకున్నాను . ఓ వైపు తల్లిదండ్రుల సహకారాన్ని 
“ ఆ విషయం నేను ఆలోచించే వుంచాను . " 

పొందవలసి వుంటుంది . మరో వైపుక్లాసులోనేవిద్యార్థుల మనస్సులో ఇటు 
ఉన్నతాధికారి వద్ద సెలవు తీసుకొని నేను నెమ్మదిగా ఇంటికి చేరు వంటి విషయాలపట్ల అభిరుచి కలిగించ వలసి వుంటుంది . అందుకు 
కున్నాను. 

తగిన ప్రణాళికను రూపొందించు కున్నాను 

ఆరోజు 
పిల్లలతో సంభాషణ జరపలేదు . వెంటనే కథ ప్రారం 

భించాను. ప్రారంభించిన కథను పూర్తి చేశాను . 
మరుసటి రోజు పాఠశాల ప్రారంభమయింది . బహుశా పిల్లలు ఇంకో కథ !" అన్నారుపిల్లలు . 
టోపీలు తీసి వేసి వస్తారని అనుకున్నాను.కాని నా భ్రమ తొలిగిపోయింది . “ రేపు కొత్త కథ ప్రారంభిస్తాను! " అన్నాను, “ రండి యీ 

ఆలా టోపీలు లేకుండా రావడానికి తల్లిదం డులు అంగీకరించలేదని తెలి రోజు కొంచెం సేపు ఆడుకుండాం ? " అని కూడా ఆహ్వానించాను . 
సింది . పైగా “టోపీలు లేకుండా ఎలా వెళ్తారు ? మీ పంతులు కేమైనా “ ఆడుకోవడమా ? "పిల్లలు అదో విధంగా నోరు తెరచి నా వైపు 
పిచ్చి బట్టిందా ఏమిటీ ? " అన్నారట ! - 

చూస్తూ ఉండిపోయారు . “ అవును ఆడుకుందాం . ఆట ఆడుకుందాం ! 
నేను వాళ్ళగోళ్ళు చూశాను . నలుగురైదుగురు మాత్రంగోళ్ళు మీకు ఏయే ఆటలు తెలుసో చెప్పండి ! " 
తీయించుకున్నారు. మిగతా వాళ్లు తీయించుకోలేదు . ఇళ్ళల్లో వుండే రక 

“ మాకు చాలా ఆటలు తెలుసు . కానిక్లాసులు జరిగే సమయంలో 
రకాల ఇబ్బందులే ఇందుకు కారణం. చొక్కాల గుండీలు కుట్టే తీరిక ఆడుకోవటమా ! " 
ఎవరికున్నది ? పైకా ఒక తల్లి యీ విధంగా కబురు చేసింది - " మాస్టరు “ ఎందుకు ఆడుకోగూడదు ? " 
గారూ మీరు వచ్చింది . చదువు చెప్పడానికి కాబట్టి , చదువేచెప్పండి . ఈ “ ఇది క్లాసులుజరుగుతున్న సమయం. ఈ సమయంలో పిల్లలు 
కొత్త కొత్త విద్యలన్నీ ప్రదర్శించి మా ప్రాణాలెందుకు తీస్తారు ?పిల్లలకు ఆడుకోవడం ఎన్నడూ చూడలేదు . ” 
గోళ్ళు గిల్లుకుంటూ , వాళ్ళ చొక్కాలకు గుండీలు కుట్టుకుంటూ కూర్చొన “కాని మనం ఆడుకుందాం . మీతో పాటు నేను కూడా ఆడతాను 
డానికి మా కేమీ పని పాటలు లేవనుకున్నారా ? మీకేం, మీరు చెపుతారు . రండి , మనం ఆడుకుందాం ! " 

అలా చెయ్యండి , ఇలా చెయ్యండని. మాపిల్లలెప్పుడూ ఇలాగేవచ్చేవాళ్ళు . కొందరుపిల్లలు గీసిన చిత్రాల్లాగా నిలబడే వున్నారు. కొందరూ 
ఇకముందు కూడా ఇలాగే వస్తారు . మాకు ఆఖరుకుచావడానిక్కూడా హా , హా , హూ , హూ అనుకుంటూ ఆటలాడటానికి పరుగెత్తారు . మిగతా 
తీరిక లేదు . మీ ఒత్తులు ఒత్తడానికి మాకు తీరికెక్కడిది ? " 

క్లాసుల్లో మళ్ళీ గందరగోళం వ్యాపించింది . ఇతర క్లాసులపిల్లలు వాళ్ళ 
నేను ఆశ్చర్యపోయాను . పాఠశాల తెరవగానే 
క్లాసు పరిశుభ్రంగా గదుల్లో నుంచి తొంగితొంగి చూస్తున్నారు . నా సహోపాధ్యాయులు కూడా 
కన్పిస్తుందనుకున్నాను. కాని అందుకు బదులుగా ఇటువంటి సందేశాలు నావై పే చూస్తూ ఉండిపోయారు . 
ఆందుతున్నాయి . అయినా ఫర్వాలేదు . ఈ విధంగా అయితే నా ప్రయో 

ఇంతలో ప్రధానోపాధ్యాయుడు వచ్చి నన్ను ఆపాడు . “ చూడండి , 


22 


10) 


పగటి కల 


. 


ఇంత దగ్గరగా ఆటలు ఆడటానికి వీలులేదు . మీరు ఆడుకోవాలనుకుంటే 
దూరంగా ఆ మైదానం మీదికి వెళ్ళిపొండి . ఇక్కడ మిగిలిన వాళ్ళకు 
ఇబ్బందిగా వుంటుంది . " 

నేనుపిల్లలను తీసికొని మైదానం మీదికి వెళ్ళాను . 
పిల్లలు కళ్ళెంలేని గుర్రాల్లాగా ఎగురుతూ , దుముకుతూ , అరుస్తూ 
వున్నారు – “ ఆటలు ! ఆటలు ! ఆవునురా , ఆటలు ” 

“ ఏ ఆట ఆడదాం ? " అడిగాను నేను . 
ఒకడన్నాడు - " ఖో, ఖో " 
మరొకడన్నాడు - "కాదు , కబాడీ . " 
మూడో వాడన్నాడు — “ కాదు , సింహం- బోను ఆట ఆడదాం. " 
నాలుగోవాడన్నాడు — “ ఆదయితే మేం ఆడము. " 
అయిదో వాడన్నాడు — “ మేము అదే ఆడతాం. " 
నేను వాళ్ళ వికారపు చేష్టలూ, వికృతపుటలవాట్లూ చూశాను .. 

“ అబ్బాయిలూ , చూడండీ , మనం ఆడుకొనడానికి వచ్చాం . 
అవునూ , కాదూ , ఆడతాము , ఆడము అని అల్లరి చేస్తే మాత్రం 
మళ్ళీక్లాసులోకి వెళ్ళిపోదాం పదండి ! " అన్నాను. 

పిల్లలన్నారు “ వద్దండి , మేము ఆడుకుంటాం . ” 

“ ఆయితే రండి , ఈరోజు ఖో- ఖో ఆడదాం. ఇద్దరుపిల్లలు 
నాయకులుగా వుండండి . మిగిలిన వాళ్ళను రెండు జట్లుగా చేసికొని 
రండి ! " అన్నాను.పిల్లలు వెళ్ళారు . 

జట్లు యేర్పడడానికి చాలా సేపు పట్టింది . నేను నాయకుణ్ణంటే 
నేను నాయకుణ్ణని గందరగోళం చేస్తున్నారు . చివరకు నేనేజట్లకునాయ 
కులుగా ఇద్దరి పేర్లు సూచించాను . పిల్లలను రెండు జట్టుగా విభజించాను . 
అప్పుడు ఆట ఆరంభమయింది . . 

కాని అది వీధుల్లో పిల్లలు ఆడుకునే ఆటలాగా తయారయింది . 


గిజుభాయి బగేకా 
ఎవరూ మాట్లాడకుండా ఆడటమే లేదు . ప్రతివాడూ అనవసరంగా ఏదో 
ఒకటి మాట్లాడుతూనే వున్నాడు . “ ఒరేయ్ , రారా , పట్టుకో చూద్దాం ! " , 
అదిగో చూశావా , పట్టుకున్నాను ! , “ నీవేం పట్టుకోగలవుగా , నీ 
ముఖం ! ” , “ఒరేయ్ జాగ్రత్తూ ! " , "వారేవా , చూడరా , వాడు ఆటు 
తప్పించుకు పోతాడు. " “ఒరేయ్ కనిపెట్టి వుండరా ! చూడు , వాడు 
తప్పించుకుంటాడని నేను చెప్పలేదూ ! నీవు పెద్ద మొనగాడిలాగా కబుర్లు 
చెబుతున్నావు, అటు నుంచి వాడు తప్పించుకు పోయాడు ! చూడు , ఓడి 
పోయాంగదా ! " 

“ ఇది ఆటస్థలమా లేక కూరగాయల మార్కెట్టా ? వీళ్లు ఖో- ఖో 
ఆడుతున్నారా లేక కొంటె కూతలు కూసుకోవడంలో పోటీపడు 
తున్నారా ? " అని అనుకున్నాను. 

ఆట ఆయిపోయింది . గెలిచిన జట్టులో వాడొకడు అన్నాడు - " చూసు 
కోండి మా తడాకా ! మేమే గెలిచాము; అవును మేమే గెలిచాం ! చాలా 
కష్టపడ్డారు. కాని మమ్మల్ని మీరేం చేయగలరురా ?జట్టు నాయకుడు గట్టి 
వాడయితే మాత్రం ఏం లాభం ? " 

ఓడిపోయినజట్టులో ఒకడికికోపం వచ్చింది . వాడు దబాయిం 
చాడు — “ అవునురా , ఓడిపోయాం. అయితే ఏం చేస్తావేమిటి ? ” 

మొదటివాడన్నాడు - " మీరు ఓడిపో చూరు , మేం గెలిచాం ! ఇంకా 
చేసేదేమిటిరా ? మిమ్మల్ని ఓడగొట్టాం! మేమే గెలిచాం , గెలిచాం , 
గెలిచాం ! " 

ఓడిపోయిన వాడి ముఖం కోపంతో ఎర్రబడింది . వాడన్నాడు — 
“ ఇక నోరు మూసావా లేదా ? లేకపోతే, ఇదిగో ఈరాయి చూశావుగా ! " 

గెలిచిన వాడన్నాడు - " చూశాను, చూశాను ! మిమ్మల్ని ఉడికిస్తాం , 
ఉడికిస్తాం, ఉడికిస్తాం ! మళ్ళీ మళ్ళీ ఉడికిస్తాం ! వీడు ఓడిపోయాడు , వీడు 
ఓడిపోయాడు , వీడు ఓడిపోయాడొహో ! " 


పగటి కల 


అవతల వాడికికోపం వచ్చి ఆరాయి తీసికొని విసిరేశాడు . ఆ 
రాయి ఉడికించిన వాడికి తగలకుండా మరో విద్యార్థికి తగిలింది . తల పగి 
లింది . రక్తం కారుతూవుంది . చాలా చెడ్డపని జరిగిందే అనుకున్నాను. 
అక్కడికి అక్కడే నా జేబు రుమాలు చించిగాయపడినవాడి తలకు కట్టు 
కట్టాను. 

పిల్లలందరినీదగ్గరకుపిలిచి చెప్పాను - " చూడండి అబ్బాయిలూ , 
రేపటి నుంచి ఆటలు బంద్ ! " 

అందరూ అన్నారు - “ మాస్టరుగారూ , మాస్టరుగారూ ! ఆడుకుందా 
మండీ ! వీళ్ళిద్దరేగదండీ పోట్లాడుకున్నదీ ? మా దోషం ఏముందండీ ? " 

“ నేను రెండు షరతులు పెడుతున్నాను. అవి అంగీకరిస్తేనే 
ఆటలు ఆడిస్తాను . " 

“ అంగీకరిస్తామండీ ! తప్పకుండా అంగీకరిస్తామండీ ! " అన్నారు 
అందరూ . 

అప్పుడు చెప్పాను — “ మొదటి షరతు - ఆటలాడేటప్పుడు అనవస 
రంగా యెవరూ మాట్లాడకూడదు . మాట్లాడినవాడు వెంటనే ఆటలో నుంచి 
ప్రక్కకు తప్పుకోవాలి. " 

“ ఆలాగేనండీ ! " అన్నారు అందరూ . 

“ రెండవ షరతు - ఆటలో ఓడు గెలుపులను సమానంగానే భావిం 
చాలి . అసలు ఓడు గెలుపులంటూ లేవు . ఒకరోజు ఒకరు బలహీనంగా 
ఉండవచ్చు . మరొకరోజు మరొకరు బలహీనంగా వుండవచ్చు . ఇందులో 
ఒకరు గెలిచినట్లు , ఒకరు ఓడినట్లు ఏమున్నది ? ఆటలంటే ఆటలే! ఎగర 
డం , దుముకటం , పరుగెత్తడం , ఆడుకోవడం , ఆనందించడం ! ఓడి 
పోయామని ఉడుక్కోవడం , గెలిచామని గేలిచేయడం , రాళ్ళు విసురుకోవ 
డం , తరువాత తలలు పగలగొట్టుకోవడం లాంటివి ఎందుకు ? వాటి అవస 
రం ఏముంది ? అలా చేస్తే ఆటల్లో ఆనందం ఏముంది ? " 

" ఈషరతు కూడా ఒప్పుకుంటున్నామండీ " అన్నారు అందరూ . 


గిజుభాయి బగేకా 

26 
“ మే మందరం ఆడి - పాడి ఆ తరువాత పాఠశాలలోకి వచ్చేశాం . 
తల పగిలిన విద్యార్థి కూడా మాతోనే వున్నాడు . ఇతర విద్యార్థులూ , 
ఉపాధ్యాయులూ ఆ విద్యార్థిని చూడటానికి బయటికి వచ్చారు . ఒక కొంటె 
విద్యార్థిపరిహాసంగా ఆన్నాడు - “ ఏ యే ఆటలు ఆడారు ? ఎటువంటి 
ఆటలు ఆడారు ? " 

మరొకడన్నాడు- అరే వీళ్ళు వసంతం ఆడుకున్నారురా ! " 

గంటకొట్టారు. ప్రధానోపాధ్యాయుడూ , సహోపాధ్యాయులూ నా 
దగ్గరకు వచ్చారు. ఒక ఉపాధ్యాయుడు అన్నాడు - ఇవాళ పెద్ద 
యుద్ధమే చేయించారే! " మరో ఉపాధ్యాయుడు అన్నాడు “ ఏమిటండీ 
యీ ఆటలూ - పాటలూ ? మానే సెయ్యండి ! వీళ్ళు భయభక్తులు లేకుండా 
పెరిగినజనం! వట్టి పోకిరిమూక ! వీళ్ళను పాఠశాలలో నాలుగుగోడల 
మధ్య బంధించి వుంచాలి . పాఠాలు చదివించాలి . వల్లెవేయించాలి . అలా 
చేయండి . మీరు వీళ్ళను స్వేచ్ఛగా వదిలేస్తే ఒకరి తల ఒకరు పగల 
గొట్టుకుంటారు. రోజూ వీధుల్లో ఏం జరుగుతున్నదీ మీకు మాత్రం 
తెలియదూ ? " 

ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడు అందుకున్నాడు- “ ఈ రోజు 
తప్పకుండా యేదో ఉపద్రవంజరుగుతుందని అనుకుంటూనే వున్నాను . 
ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది . ఈ మహాశయునికి 
ఒకసారి ఇటువంటి అనుభవం కూడా అవసరమే. లేకపోతే ఈయన సహ 
జంగా విరమించుకొనే వ్య కీకాదు . ఎక్కడైనా పాఠశాలలో ఆటలు 
ఆడిస్తారా ? " 

నేను చెప్పాను ” “ అయ్యా , ఆటలే అసలైన చదువు. ప్రపంచం 
లోనిగొప్పగొప్పశక్తులన్నీ ఆట స్థలం నుంచే ఉద్భవించాయి. ఆట 
లంటే అర్థం నడత , మంచి నడత . ” 

““ అంచేతనే దెబ్బలాడుకున్నారు, తల పగలగొట్టుకున్నారు ! " 


28 


పగటి కల 


గిజుభాయి బగేకా 


27 


దం వస్తే వచ్చింది . కాని వాళ్ళకు ఆటల నియమ నిబంధనలు తెలియ 
జేశాను . ఆటలంటే అర్థం చెప్పాను . ఇంకా చెపుతాను. మిగిలిన ఆటలు 
కూడా ఆడించవలసిందే . నా అభిప్రాయం ఆటలే నిజమైన చదువు అని . 

ఆలా పడుకొని వుండగానేమరో ఆలోచన తట్టింది . తల్లిదండ్రుల 
సమావేశం ఒకటి ఎందుకు జరుపకూడదూ ? ఆటల ప్రాధాన్యతను 
గురించి వారికి ఎందుకు వివరించ గూడదూ ? పరిశుభ్రత విషయంలోనూ , 
కట్టుబాట్ల విషయ :లోనూ వాళ్ళ సహకారాన్ని ఆర్థిస్తాను . వాళ్ళు సహ 
కరించకపోతే నేను మాత్రం ఏం చేయగలను ?తమపిల్లల అభివృద్ధి 
కోసం 
వాళ్లు యీ మాత్రం కూడా చేయలేరా ? ఉపాధ్యాయులమైన మనం తల్లి 
దండ్రుల సహకారాన్ని ఎందుకుకోరగూడదు ? ఆదోషం మనదే . అయితే 
రేపేతల్లిదండ్రుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయగూడదూ ? 


8 


అన్నాడు ప్రధానోపాధ్యాయుడు . 

సంభాషణజరుగుతూ వుండగానే తల పగిలిన పిల్లవాడి తండ్రి 
కోపంతో మండి పడుతూ వచ్చాడు . “ మాకు ఇటువంటి చదువూ చట్టు 
బండలూ అక్కర లేదండీ ! చూడండి , వాడి తల పగలగొట్టారు. ప్రధా 
నోపాధ్యాయుడు ఎక్కడున్నాడు ? వీణ్ణి యెవరండీ రాయి తీసికొని 
కొట్టిందీ ? ” అన్నాడు. ఈ 

నేను చెప్పాను – “ చూడండి బాబూ , పిల్లలు ఆడుకొనడానికి 
వెళ్ళారు . అక్కడ పరస్పరం దెబ్బలాడుకున్నారు . అందులో మీ వాడికి 
దెబ్బతగిలింది . " 

పిల్లవాడి తండ్రి అన్నాడు - " వీళ్ళమ ఆడుకొనడానికి ఎవరు 
పంపించారు ? పాఠశాలలో పాఠాలు చెపుతారా లేక ఆటలు ఆడిస్తారా ? 
రోజంతా వీధుల్లో ఆడుతూనే వుంటారుగదా ! మీరుపిల్లలకు చదువు చెపుతా 
మంటేనే పంపిస్తాను. లేదంటే మాన్పిస్తాను. " 

నేను మౌనంగా వింటూ వున్నాను. 

ప్రధానోపాధ్యాయుడు అన్నాడు - " చూడండి , బాబూ ! నేను 
చెప్పేది వినండి ! వీరు మా బడికి కొత్తగా వచ్చారు . చదువులో కొత్త 
కొత్త ప్రయోగాలు చేస్తున్నారు . ఈరోజు ఆటలలో ఒక కొత్త ప్రయో 
గం చేశారు . దాని ఫలితమే మీవాడి తల పగిలింది . ” 

పిల్లవాడి తండ్రి అన్నాడు - నాకు మీ ప్రయోగాలు అవసరం లేదు . 
పిల్లవాడికి బాగా చదువు చెప్పాలను కుంటారా , ఇప్పండి , లేదంటారా 
మాన్పిస్తాను. " 

ఆ సమయంలో ఇతర ఉపాధ్యాయులు ముసిముసి నవ్వులు నవ్వు 
కుంటున్నారు. అటువంటి స్థితిలో ఇక నేను ఏం మాట్లాడేది ? 

ఇంటికి వెళ్ళాను . భోజనం రుచించలేదు . గదిలోకి వెళ్ళి పడు 
కున్నాను. ఆలోచిస్తూ వున్నాను ఇదో ప్రమాదం వచ్చిపడింది ! ప్రమా 


సమావేశంజరిగింది . కాని దీన్ని సమావేశం అనవచ్చో లేదో ! 
నలభైమంది తల్లిదండ్రుల పేర ఉత్తరాలు పంపించబడ్డాయి. అయితే 
మొత్తం ఏడుగురు మాత్రమే వచ్చారు . నేనుచాలా నిరుత్సాహ పడ్డాను. 
నేను ఓ మంచి ఉపన్యాసం కూడా తయారు చేసుకొని వున్నాను. కాని ఏం 
చేయను ? అయినా ఉపన్యాసం ప్రారంభించాను. ప్రయత్నించడమేమన 
కర్తవ్యం అనుకున్నాను . ఉపన్యాసం కూడా ఒక ప్రయోగమైపోయింది . 

ఓ గంటపాటుచాలా గంభీరంగా , శ క్తివంతంగా ఉపన్యసించాను . 
వచ్చిన ఏడుగురిలో ఒకరికి ఇంటినుంచిపిలుపు వచ్చింది . ఆయన లేచి 
వెళ్ళిపోయాడు . మిగిలినవాళ్లు వెళ్ళలేక , ఉండలేక సందిగ్ధ స్థితిలో నా 
మాటలు వింటూ కూర్చున్నారు. నేను చెప్పిన విషయాలు చాలా ముఖ్య 
మైనవి . చాలా విలువైనవి . అవి వారికి తెలియజెప్పడం చాలా అవసరం . 

నేను వారికి వాస్తవమైన చదువుకూ బూటకపు చదువుకూ గల 


... 


28 


పగటి కల 


గిజుభాయి బగేకా 


29 


. 


తాత్త్విక భేదాన్ని బాగా వివరించి చెప్పాను. ఆటలకూ , శీల నిర్మాణానికి 
గల అవినాభావ సంబంధాన్ని వివరించాను. భయంతోనూ , ఒత్తిడితోనూ 
కాకుండా , హృదయంలో నుంచి స్వయంగా ఉత్పన్న మయ్యేటువంటి 
యధార్థమైన క్రమశిక్షణ యొక్క మహిమనూ , శక్తినీ తెలియపరచాను . 
ప్రస్తుతం అమలులోవున్న బోధనా పద్ధతులనూ , క్రమశిక్షణా పద్ధతులనూ 
ఖండించాను . 

కాని నా ఉపన్యాసంబోర్లించిన కుండమీద నీళ్లు పోసిన సామెతగా 
వుంది . పాపం హరికథ దగ్గరచాపకోసం అన్నట్లు కూర్చున్న ఆ ఇద్దరు 
కూడా ఇంటికి వెళ్ళడానికి తొందరపడుతున్నారు. ఉపన్యాసం ముగిసీ 
ముగియకముందే వాళ్లుకూడా వెళ్ళిపోయారు . 

ఆఖరికి మా ఉపాధ్యాయులం , మా అధికారి మాత్రమే మిగిలి 
పోయాం. మా అధికారి నవ్వుతూ అన్నాడు - " లక్ష్మీశంకర్ గారూ , ఇది 
గుడ్డివాడికి అద్దం చూపినట్లేవుంది . మీ ఫిలాసఫీని ఇక్కడ అర్థం చేసుకో 
గల వారెవరు ? " 

వెనకనుంచి ఉపాధ్యాయుల్లో ఒకరు వినపడి వినపడనట్లుగా 
“ మూర్ఖుడు, వట్టి మూర్ఖుడు ! " అని అంటున్నారు . 

అలా ఆనడం నాకు నచ్చలేదు . అయినా ఓర్పు వహించాను. “ నేనింకా 
కొంచెం చదువుకున్న మూర్ఖుణేతప్పకుండా ! " అని మనసులో అను 
కున్నాను. సామాన్య ప్రజలముందు ఎలా మాట్లాడాలో కూడా నాకింకా 
బాగా తెలియదు . 

ఉపాధ్యాయులందరూ నవ్వుకుంటూ ఇళ్ళకు వెళ్ళిపోయారు . 


వాళ్ళుకదా ! ఇప్పుడు వాళ్ళకు చదవడానికి పుస్తకాలు అవసరమయ్యాయి . 

నేనుపిల్లలతో చెప్పాను. “ రేపు అందరూ నాలుగో తరగతి వాచ 
కానికీ , చరిత్ర పుస్తకానికి డబ్బులు తెచ్చుకోండి . ఇక్కడ నుంచే అన్ని 
ఏర్పాట్లు చేసుకుందాం . " 

మరుసటి రోజు ఒకడు నాలుగవ తరగతి వాచకమూ , 
చరిత్ర పుస్తకమూ తెచ్చుకున్నాడు. “ ఈ తరగతిలోకి వచ్చిన 
మొదట్లోనే మా నాన్న యీ పుస్తకాలు కొన్నాడు " అని చెపుతున్నాడు . 

రెండోవాడు. “ ఈ పుస్తకాలు మా అన్నయ్య దగ్గర వున్నాయి . 
నేను అవి తెచ్చుకున్నాను. " అన్నాడు . 

మూడోవాడు “ మాస్టరుగారూ , నాకు బొంబాయి నుంచి మా 
మేనత్త మొగుడు యీ పుస్తకాలు పంపిస్తా నన్నాడు . ఇక్కడ కొనుక్కో 
వలసిన అవసరం లేదు " అన్నాడు. 

“ చంపేశారు పోండి ! ఊహలో గ్రంథాలయం స్థాపించడం 
సులభమే. కాని నిజానికి ఆ పనిచాలా కష్టమైనది ! " అనుకున్నాను . - 

కొంతమంది డబ్బులు కూడా తెచ్చారు. నేను ఆ డబ్బులు తీసు 
కొని రసీదు యిచ్చి వాళ్ళతో అన్నాను- చాలా మంచి పని చేశారు . ” 

రెండోరోజు “పిల్లలు మా వాచకం ఏది ? మా చరిత్ర పుస్తకం 
ఏదీ ? " అంటున్నారు . 

నేనన్నాను- ఇవిగో , మీ డబ్బులతో నేను కొత్త కొత్త కథల 
పుస్తకాలు తెచ్చాను . కథలు పుస్తకాలు చదువుతుంటే చాలా మజాగా 
వుంటుందని అంటున్నారుగదా ? " 

పిల్లలుచాలా సంతోషించారు . మంచి మంచి ఆట్టలూ , రంగు 
రంగుల బొమ్మలు చూసి వాళ్ళంతా వాటిమీద విరుచుకుపడ్డారు . 

నేనన్నాను- “ ఇప్పుడు మనదగ్గర పదిహేను పుస్తకాలు మాత్రమే 
వున్నాయి . వీటిని పదిహేను మంది చదవగలరు . మిగిలిన ఇరవైమందీ 


. 


పది - పది హేనురోజులు గడిచాయి. నేను గ్రంథాలయం పని 
ప్రారంభించాను . అనేక కథలు వినిపించాను . పిల్లలు నాలుగో తరగతి 


30 


పగటి కల 


గిజుభాయి బగేకా 


31 


నా దగ్గరకు రండి . నేను చదివేది వినండి . ” గందరగోళం లేకుండా 
చేయడానికి నేను చెప్పాను — “ మొదట పది హేను మంది విద్యార్థులు పుస్త 
కాలు చదవండి . మిగిలిన వాళ్ళు నా దగ్గర కూర్చోండి ! 

పది హేను మంది పది హేను పుస్తకాలు తీసికొని వాటిమీద ఆకలి 
గొన్న సింహాల్లాగా విరుచుకు పడ్డారు. నేను చెప్పాను “ చూడండి , ఒక 
పుస్తకం చదవగానే 
దాన్ని టేబులు మీద పెట్టండి . అక్కడ పడివున్న 
మరో పుస్తకం తీసుకెళ్ళి చదవండి ! ఈ విధంగా ప్రతి ఒక్కడికీ అన్ని 
పుస్తకాలూ చదవడానికి లభిస్తాయి . 

మిగిలిన వాళ్ళను నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను . ఆదర్శపఠనం 
ప్రారంభించాను . నేను అందంగా , ఆకర్షణీయంగా , హావ భావాలతో 
పద్ధతి ప్రకారం చదివాను, చదివిస్తున్నాను. భోధిస్తున్నాను. కాని ఆవతల 
పది హేను మంది బిగ్గరగా , 

గోలగా చదువుతున్నారు . నేను ఆగి వాళ్ళతో 
అన్నాను. “ అబ్బాయిలూ , మనసులో చదువుకోండి ! పైకి చదివితే మాకు 
అంతరాయంకలుగుతోంది . ” కొంచెం సేపుగొంతు తగ్గించి చదివారు . 
కాని వాళ్ళకు మౌన పఠనం అలవాటులేదు . మళ్ళీ బిగ్గరగా చదవటం 

ప్రారంభించారు. నేను వాళ్లను వరండాలోకి తీసికొని వెళ్ళి , విడి విడిగా 
కూర్చోబెట్టి చదువుకోమని చెప్పాను . నేనుక్లాసులోపలే వున్నాను.. 

ఆదర్శపఠనంబాగా సాగింది . కథ కూడా బాగా నచ్చేదిగావుంది 
అంచేత ఆందరూ ఆసక్తితో విన్నారు. గంట కొట్టేవరకూ పుస్తకపఠనం , 
ఆదర్శపఠనంజరుగుతూనేవున్నాయి. ఆ తరువాత అందరం ఇళ్ళకు 
వెళ్ళిపోయాం. 


మూడు మాసాలు గడిచిపోయాయి . 

నేను చేసిన పనిని అంచనా వేసుకొనడానికి కూర్చున్నాను . పూర్తి 
చేసిన పనిని ఒకసారి పరిశీలించాను . చేయవలసిన పని చాలా వుంది . 
ఆవగింజలో అరభాగం కూడా కాలేదు . పాఠ్యక్రమంలోని మాతృభాష , 
గణితం , చరిత్ర , విజ్ఞానశాస్త్రం మొదలైన విషయాలలో ఇంకా ఏమీ 
పనిజరగలేదు . మిగతా క్లాసుల్లో చాలా వరకు పూర్తి చేశారు . సంవత్స 
రం చివరకు నేను కూడా ఇవన్నీ పూర్తిచేసి చూపించాలి . నా ప్రయో 
గానికి పెట్టినషరతు కూడా అదే . సరే ఇదంతా బాగానేవుంది . నేను 
ఇప్పటికి ఏమేమి చేశానో చూద్దాం. కథలు వినిపించడంలో సఫలత లభిం 
చింది . దాని ఫలితంగా పిల్లలు సరయిన కట్టుబాటులో వుంటున్నారు . 
ఆసక్తి చూపుతున్నారు . పోతే చంపక్ లాల్ కూ , రమణ్ లాల్ కూ కథలు 
ఇష్టంగా లేవు .రామజీవన్ కూ , శంకర్ లాల్ కూ కథలుచాలా సరళంగా 
కన్పిస్తున్నాయి . కథలు చెపుతున్నప్పుడు రాఘవ్ , మాధవ్ కళ్లు మలు 
పుతూ , వేళ్లు చూపిస్తూ, ఇతరులను వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేస్తు 
న్నారు . వీటికి ఇంకా చికిత్స చేయవలసి వుంది . అయితే ఒకటి మాత్రం 
నిజం . ఆటలు ఆడించిన కారణంగా పిల్లలు ఇప్పుడు నాతో చనువుగానూ , 
దాపరికం లేకుండానూ మాట్లాడుతున్నారు . నన్ను తమ వాణ్ణిగా భావిస్తు 
న్నారు. నన్ను చూచి భయపడటం లేదు . ఆటలయిపోయిన తరువాత 
అందరూ నా ఆదర్శ పఠనాన్ని చాలా శ్రద్ధగా వింటున్నారు . అయితే 
ఆటల సమయంలో మాత్రం ఇంకా పూర్తిగా క్రమ శిక్షణలో మెలగడం 
లేదు . అల్లరి కూడా నామ మాత్రంగానే తగ్గింది . శ్రమ మాత్రంచాలా 
చేస్తున్నాను.కానిపిల్లలు ఇంకా ఒకదారికిరాలేదు . ఈ 

పఠన మందిరంలో చాలా కొద్ది పుస్తకాలే వున్నాయి . పాఠ్య 
పుస్తకాలకన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ ప్రయో 
జన కరమైనదని చెప్పిన మాట ఇంకాపిల్లల తల్లిదండ్రులకు మ్రింగుడు 


10 

కథలు, ఆటలు , గ్రంథాలయం, ఆదర్శపఠనం, పరిశుభ్రతా , 
కమ శిక్షణ మొదలైన విషయాలు చూస్తూ వుండగానే గబగబా రెండు 


పగటి కల 


గిజుభాయి బగేకా 


రుణ 


పడలేదు . ఒక ఉపన్యాసం యిచ్చి తల్లిదండ్రులకు వివరంగా చెప్తే అంతా 
చక్కబడుతుందని అనుకున్నాను. కాని యీ తల్లిదండ్రులకు కేవలం 
“ చదువు చెప్పండి , చదువు చెప్పండి " అనే అలవాటు తప్ప మరో విష 
యాన్ని గురించి వినడానికి వాళ్ళకు తీరికాలేదు . ఆ విషయం వాళ్ళకు 
అర్థమూ కాదు . అయినా నేను చింతించడంలేదు . బాగా పూనికతో పని 
చేస్తే ఇదంతా సాధ్యమవుతుందనే అనుకుంటున్నాను . ఇవాళ .కాకపోతే 
రేపు అవుతుంది . ఇంకా నాకు కావలసినంత సమయం కూడా వుందిగదా ! 

నేను తరువాత ఆలోచించాను. ఈ ప్రయోగం పెరిగి పెరిగి మహా 
భారత మయింది ! మనకు కల్పనాశక్తి, జ్ఞానమూ , ఆదర్శమూ ఎంత 
ఎక్కువగా వుంటాయో, అంత ఎక్కువ తహ తహ కూడా వుంటుంది . 
అనేక సమస్యలు నన్ను ఇబ్బంది పెడుతూ వున్నాయి. పరిశుభ్రత 
విషయంలో ఇంకా ఏమీ పనిజరగనట్లేఆ పిస్తున్నది . పిల్లల టోపీలు 
ఆలాగే మురికి కారుతూ వున్నాయి . ఒకటి రెండురోజులు మాత్రం మంచి 
శుభ్రమైన దుస్తులుధరించి వచ్చారు .కాని తరువాత మళ్ళీ పాత పద్ధతే . 
గోళ్లు కూడా మరీ పార ల్లాగా పెరిగిపోయాయి . ఇవన్నీ చాలా ధైర్యంతో , 
పట్టుదలతో సాధించాలి. వెంటబడి తరుముతుంటేగాని యీ అలవాట్లు 
మార్చుకోలేరు . సమాజంలో కొత్త అలవాటును ప్రవేశ పెట్టాలి. అందు 
కోసం ఎన్ని సార్లయినా ప్రయత్నించాలి. అప్పుడే ఆ పని నెర వేరుతుంది . 

ఇటుపిల్లలను గురించిన చింతతో పాటు అటు ఉన్నతాధికారి 
కూడా కొంచెం తొందర పెట్టుతున్నాడు . ఆయనకూ పై అధికారులు 
వున్నారు. పైగా ఆయనను విమర్శించే విరోధులు కూడా వున్నారు . 
ఆయన కీర్తి పొందాలనీ 
కోరుకుంటున్నాడు. ఫలితం కూడా త్వరగా 
సాధించాలని పట్టుబట్టుతున్నాడు . అయితే నాకు సహాయ పడటానికి 
ఆయనకు వున్న శక్తి కూడా పరిమితమైనదే ! 

నా సహోపాధ్యాయులకు నా మీద కొంచెం కూడా విశ్వాసం లేదు . 


వాళ్ళు నన్ను వట్టి మూర్ఖునిగానే భావిస్తున్నారు. బహుశా నేను మూర్ఖుణ్ణి 
కూడా నేమో! ఓ రకంగా అనుభవం లేనివార్లేగదా ! కాని వాళ్ళ 
ప్రమాణాలకూ , వాళ్ళ ఆదర్శాలకూ , వాళ్ళ బోధనా పద్ధతులకూ ఓ 
నమస్కారం! వాటిని చూస్తుంటేనేనాకు వణుకు పుట్టుకొస్తుంది . అంత 
కన్న నేను చేస్తున్నది అనేక రెట్లు ఉత్తమమైనదనే చెప్పాలి . నా 
విద్యార్థులు నన్ను చూచి పారిపోరు . వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు . 
వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు కూడా , నా ఆదేశాలను శిరసావహిస్తున్నారు . 
నా సహోపాధ్యాయులను చూడగానే వారి విద్యార్థులు పరుగుతీస్తారు . 
అయితేచాటుకు వెళ్ళి వాళ్ళను ఎగతాళి చేస్తుంటారు. వెక్కిరిస్తుంటారు . 
అలా చేయడం నా కళ్ళారా చూశాను. వాళ్ళ ఎదుట ప్రేమతో నిలబడ 
గలిగిన వాడుగానీ, నవ్వుతూ మాట్లాడ గలిగిన వాడుగానీఒక్కడు లేడు . 
వాళ్ళు క్లాసులో నోరు మూసికొని కదలకుండా కూర్చుంటారు . కాని 
బయటకురాగానేవాళ్లు చేసేగందర గోళం ఇంతా అంతా కాదు . నా 
విద్యార్థులకు నేను తగినంత స్వేచ్ఛనిచ్చాను . వాళ్లు క్లాసులో కొద్దీగొప్పా 
గోల చేస్తూనేవుంటారు. అయితే బయట కూడా అంతకన్న మించి 

గోల 
చేయరు . అయినా నేనుపిల్లలను చెడగొడుతున్నాననీ, వాళ్ళను ఉద్దండు 
లుగా తయారు చేస్తున్నాననీ కేవలం కథలు మాత్రమే చెపుతున్నాననీ 
చదువు బొత్తిగా చెప్పననీ, ఆట లాడించి వాళ్ళను పోకిరిపిల్లలుగా 
తయారు చేస్తున్నాననీ- నా సహోపాధ్యాయులు నా మీద ఆరోపిస్తూ 
వుంటారు. ఆరోపించనివ్వండి ! అదేదో చూస్తాను . నా అభిప్రాయంలో 
ఆటలూ , పాటలూ , కథలూ, గాథలే సగం విద్యను బోధిస్తాయి . 

అయినప్పటికీ నేను చేయబోయే పనిచాలా కఠినమైనదనేవిషయం 
నేనెన్నడూ మరచిపోగూడదు. అలా భావించే నా పని చేసుకుంటూ 
పోవాలి . 

గడియారం పన్నెండు కొట్టింది . నా ఆలోచనకు అంతరాయం 


34 


పగటి కల 


కలిగింది . రేపటి 
పోయాను. 


సంగతి రేపు చూసుకోవచ్చు ననుకుంటూ నిద్ర 


రెండవ భాగం 


ప్రయోగం పురోగతి 


మూడవనేల ప్రారంభమయింది .రోజూజరిపే నా కార్యక్రమం 
గురించి డైరీలో వ్రాసుకుంటే బాగుంటుందనుకున్నాను. అలాగేచేశాను. 
దానితో వారానికి ఎంతపని జరిగేది కూడా తెలిసిపోతున్నది . దానికి 
తోడుగా ఒక్కొక్క నెలకు సంబంధించిన కార్యక్రమమంతా వ్రాసి 
పెట్టుకున్నాను. డైరీ ఉపయోగం బాగా అర్థమైపోయింది . నా యీ డైరీ 
లాగ్ - బుక్ . లాంటిదికాదు . కేవలం దిక్కులు సూచించే ఒక 
పట్టిలాంటిది . 

కథ రోజూ వినిపిస్తూనే వున్నాను . ఆటలు ఆడిస్తూనేవున్నాను . 
మధ్యమధ్య సంభాషణ, ఆదర్శ పఠనం, విద్యార్థులశారీరక పరీక్ష కూడా 
జరుపుతూ వున్నాను. పఠన మందిరం కూడా నత్త నడకతోనైనా 
ముందుకు సాగిపోతూనేవుంది . 


2 

నేను పాఠ్య కమం నుంచి ఒక్కొక్కటే తీసుకోవడం ప్రారం 
భించాను. ఒకరోజు ఉదయం డిక్టేషన్ వ్రాయమన్నాను . విద్యార్థులు 
నావైపు వింతగా చూశారు. నేను డిక్టేషన్ వ్రాయిస్తాననీ, పాఠం చెబుతా 
ననీ, పాఠం అడుగు తాననీ, దేశపటం చూపించి ప్రశ్నలు అడుగుతా 


పగటి కల గిజుభాయి బగేకా 

37 
ననీ ఇంకా ఇటువంటి పనులు చేయించే ఉపాధ్యాయుడననీ వాళ్లు వినండి ! నేను వాక్యం పూర్తిగా చెప్పే వరకూ నా వైపే చూస్తూ ఉండండి ! 
ఎన్నడూ అనుకోలేదు . వాస్తవంగా ఇప్పటివరకూ ఆటువంటి ఉపా చెప్పింది శ్రద్ధగా వినండి . అర్థం చేసుకోండి . అప్పుడు వ్రాయండి . 
ధ్యాయునిగా కన్పించలేదు . వాళ్లూ అటువంటి వాణ్ణని అనుకోలేదు కూడా . 

మళ్ళీ వినడానికి నా వైపు చూస్తూ వుండండి ! " నేను యీ విధంగా వాయిం 
" వ్రాయండి " అన్నాను నేను . 

చడం ప్రారంభించాను. కాని వాళ్ళ పాత ఆలవాటు ఒక్కసారిగా 
కానీవాళ్ళదగ్గర పలకలు లేవు , బలపాలు లేవు . ఇతర పుస్తకాలేవీ 

వదులుతుందా ? అయితేరానురాను అందరికీ యీ కొత్త పద్ధతి ఆలవాట 
లేవు . ఇంతవరకు వాటి అవసరంకూడా కలగలేదు . అంచేత వాళ్లు వట్టి 

యింది . తరువాత ఎవ్వరూ మాటమాటకూ , మాటి మాటికీ అడగవల 
చేతులతోనే కాసుకు వసూ వుండేవాళ్ళు . నేను పక్క కాసులోనుంచి సిన అవసరం లేకుండా పోయింది . నేను కూడా ఒకసారి మాతమేచెపే) 
పలకలూ , బలపాలూ తెప్పించాను. డిక్టేషన్ వ్రాయించడానికి కూర్చో వా . మళ్ళీ రెండోసారి చెప్పేవాణ్ణికాదు . 
బెట్టాను . 

డిక్టేషన్ వ్రాశారు. పలకలు క్రింద పెట్టారు. నేను చూశాను. 
అనేక మంది విద్యార్థులు ఆసంతోషంగా వున్నట్లు కన్పించారు . అక్షరదోషాలు అనేకం వున్నాయి . సంయుక్తాక్షరాలు కూడా సరిగా వాయ 
ఒకడు అన్నాడు. “ మాస్టరుగారూ , కథ చెప్పండి ! " మరొకడన్నాడు లేదు . అక్షరాలు అందంగానూ , ఒక వరుసలోనూ లేవు . - 
“ పుస్తకంలో పాఠాలేవీజరగ లేదుగదా ,డిక్టేషన్ ఎందులోనుంచి వ్రాయి 

నేను ఎవరి తప్పులు ఎంచలేదు . వరుసగా అన్ని పలకలూ 
స్తారు ? " మరో ఇద్దరు ఆన్నారు- “ ముందు మమ్మల్ని కొంచెం సేపు 

చూశాను . తిరిగి ఇచ్చి వేశాను. అందరూ అంటున్నారు- " మాకెన్ని తప్పు 
చదువుకో నివ్వండి . తప్పులు లేకుండా వుంటాయి. " 

లండీ ? నాకెన్ని తప్పులండీ ? మమ్మల్ని పైకి వేయండి , వాళ్ళను 
నేను మనసులో అనుకున్నాను. “ వీళ్ళందరూ పూర్తిగా పాత క్రిందికి దించండి . " 
పద్ధతులకు అలవాటు పడిపోయారు.డిక్టేషన్ అనగానే వాళ్లుదాని పాత 

ఇంతలో ఒకపిల్లవాడు అన్నాడు. “ ఇక లక్ష్మీ శంకర్ గారు కూడా 
ఉద్దేశ్యాన్ని గ్రహించారు. అంచేత ఆ పేరెత్తగానే హడలిపోయారు. మనకు పాఠాలు చెపుతారు , పాఠాలు అప్పగించుకుంటారు. మార్కులు 
డిక్టేషన్ వ్రాయడం వాళ్ళకు ఇష్టం లేదు . వ్రాయడం కోసం ముందుగా 

వేస్తారు . ఇటువంటివన్నీ ఉంటాయి. " 
కొంత తయారయి వుండాలని వాళ్ళు భావిస్తున్నారు . 

నేనన్నాను. “ నేను అటువంటివేమీ చేయను . సరేబాగానేవుంది . మొత్తం 
నేను గ్రంథాలయం పుస్తకాలలో ఒకటి తీసి వాళ్ళచేత మీద మీరు వ్రాయడమంటూ నేర్చుకున్నారు. రేపు మళ్లీ వ్రాయండి . 
వ్రాయించడం ప్రారంభించాను• ఒక వాక్యం పూర్తిగా చెప్పాను. అయితే 

అలా వ్రాస్తూ వ్రాస్తూ పోతే మీరుచాలా బాగా వ్రాయగలుగుతారు. రోజూ 
వాళ్ళు పూర్తి వాక్యం వినిపించుకోలేదు . నాలుగయిదు శబ్దాలు వినీ వ్రాస్తూవుందే వ్రాయడం ఎందుకురాదు ? తప్పులు లెక్కబెట్టి మాత్రం 
వినడంతోనే ఒకటి రెండూ వ్రాసి “ ఏం చెప్పారు. మాస్టరుగారూ , ఏం 

చేసేదేముంది ? " 
చెప్పారండీ ? మళ్ళీ చెప్పండి . " అంటూ అందరూ అడగటం ప్రారంభించారు . 

ఒకడన్నాడు . “కాని మార్కులు ఇవ్వడం , పైకివేయడం , క్రిందికి 
నేనన్నాను. “డిక్టేషన్ ఎలా వ్రాయాలో నేను మీకు చెబుతాను. - దించడం ఇవన్నీనో ? " 


పగటి కల 


గిజుభాయి బగేకా 


39 


నేనన్నాను. “ నేను చెప్పిన కథలు వినేటప్పుడు పైకీ క్రిందికి 
వస్తున్నారా ? " 

“ లేదండీ ! " 

“ మంచి బట్టలు వేసుకున్న వాళ్ళూ , మురికి బట్ట లేసుకున్న వాళ్ళూ 
పైకీ క్రిందికి వస్తున్నారా ? " 

“ లేదండీ " 
“ మరి ఆటలు ఆడుతున్నారుగా ? వాటికి మార్కులు ఇస్తున్నారా ? " 
“ లేదు ” 

“ మీలో ఒకరు ఎత్తుగానూ , ఒకరు పొట్టిగానూ వున్నారు . 
దానిని బట్టి మిమ్మల్ని ఎవరైనా పైకి లాగుతున్నారా , క్రిందికి దించు 
తున్నారా ? " 

“ లేదు ” 

“ మీలో ఒకరు లావుగానూ, ఒకరు సన్నగానూ వున్నారు . దీనిని 
బట్టి ఎగుడు దిగుడులేమన్నా వస్తున్నాయా ? " 

“ లేదండీ ! ” 

“ మీలో కొందరు భాగ్యవంతులున్నారు . కొందరు బీదవాళ్ళు 
వున్నారు.దానిని బట్టి పాఠశాలలో మీకు మార్కులు లభిస్తున్నాయా ? 
దానిని బట్టి పైకి వేయడం , క్రిందికి దించడం లాంటివి జరుగు 
తున్నాయా ? " 

“ లేదండీ ! " 

“ అయితే ఇప్పుడు అర్థమయింది కదూ ! మన క్లాసులో పైకి 
పోవడం , క్రిందికి దిగడం అనే సమస్యేలేదు . పద్యం వచ్చిన వాడు 
పాడతాడు.రానివాడు చదువుకుంటాడు . చదువుకోవాలి . ఆటలు చూస్తూ 
చూస్తూ నేర్చుకోవాలి . ఆట నేర్చిన వాడు ఆడాలి , ఆనందించాలి. డిక్టేషన్ 
విషయంలో అక్షరాలు అందంగా వ్రాసే 
వాణ్ణిచూస్తూ మిగిలిన వాళ్లు 


కూడా తమ అక్షరాలను అందంగా దిద్దుకోవాలి . నేను ఎవరినైనా ఏదైనా 

ప్రశ్న అడిగితే అతడికిజవాబు తెలియక పోతే, తెలిసినవాడు. అతడికి 
చెప్పాలి . లేకపోతే నేను ఎటూ చెపుతాను. అంతే " 

అందరూ విప్పారిన కళ్ళతో నా వైపు చూస్తూ వున్నారు. ఇదంతా 
వాళ్ళకు కొంచెం వింతగానేవుంది . ఆ 

ఆఖరుకు నేను చెప్పాను. " మనక్లాసు విచితమైన క్లాసు. ఇందులో 
అంతా కొత్తదనం. ఇందులో పని అంతా కొత్త పద్ధతిలోనే 
జరుగుతుంది . 
ఇది మనక్లాసుగదా ! " 

మనక్లాసు అనే మాటను రెండు మూడు సార్లు ఒత్తి ఒత్తి పలి 
కాను.పిల్లల మీద దాని ప్రభావం పడింది . వాళ్ళు కూడా అంటున్నారు 
“ ఇది మనక్లాసు! మన క్లాసు విచిత్రమైన క్లాసు! ఇందులో అంతా కొత్త 
దనం! " 

డిక్టేషన్ వ్రాయించే విషయంలో ఒక వారం లోపల నేను ముఖ్య 
మైన మార్పులన్నీ చేశాను. 

ప్రతిరోజూ ఇంటి దగ్గర ఏదో ఒక పుస్తకంలో నుంచి నాలుగు 
పంక్తులు సరీగా చూచి వ్రాసుకు రమ్మని నేను విద్యార్థులతో చెప్పాను 
స్వయంగా నేను కూడా వాళ్ళచేత ప్రతిరోజూ పదినిమిషాలు వాక్యాలు 

వ్రాయించడం ప్రారంభించాను. ఒకరి కొకరు డిక్టేషన్ చెప్పి వ్రాయిం 
చడం, ఒకరి తప్పులు ఒకరు దిద్దుకోవడం మొదలైన వాటికి వాళ్ళకు 
రోజూ పదిహేను నిమిషాల సమయాన్ని ప్రత్యేకించాను. 

సంయుక్తాక్షరాలు సరిగా వ్రాయించడం నేర్పడం కోసంనాలుగవ 
తరగతి వాచకంలో వున్న సంయుక్తాక్షరాల నన్నిటినీ ఏరి ఒక చిన్న 
పుస్తకంలోకి ఎక్కించాను . అది వాళ్ళకిచ్చాను . ఆ పుస్తకం అందరూ 
ఒకరి తరువాత ఒకరు చదువుకొనడానికి , వాటిని పలకల మీద వాసు 
కొనడానికి ఉపయోగపడుతూ వుంది . 


. 


UA.. 


..! 


పగటి కల 


గిజుభాయి బగేశ్ 


నాలుగవ తరగతి వాచకంలో వుండే కఠినమైన శబ్దాలతో ఒక 
పట్టీతయారు చేయడం ప్రారంభించాను. దాని ఉపయోగాన్ని గురించి 
కూడా ఆలోచించాను. 

ఇప్పుడు మా పని చక్కగా సాగిపోతూ వుంది . 


ఒకరోజు ప్రక్క క్లాసులో నుంచి హఠాత్తుగా " అమ్మో,బాబోయ్ ! 
చచ్చానుబాబోయ్ ! చంపేశాడుబాబోయ్ ! ” ఆంటూ కేకలు వినిపించాయి . 

మా చెవులు ఆటే వున్నాయి. నేను కథ చెపుతూ వున్నాను . 
పిల్లల మనస్సు కూడా అదేవుంది . నేను కథ ఆపి వేశాను . ఒక విద్యార్థిని 
వెళ్ళి ఎవరు ఏడుస్తున్నదీ , ఎందుకు ఏడుస్తున్నదీ , అసలు విషయ 
మేమిటో తెలిసికొని రమ్మన్నాను . 
ఒక తెలివైన 

పిల్లవాడు వెళ్ళి చూసి వచ్చి చెప్పాడు — “ అయ్యా , 
ఆక్లాసులోని జీవన్ లాల్ ను మాస్టరుగారు చితగొట్టారు. ” 

“ ఎందుకు ? " అన్నాను నేను . 
“ అతడు భూగోళశాస్త్రంలోని పాఠం అప్పగించలేదట ! " 

నేను మళ్ళీ అడిగాను – “ అయితే కొట్టవలసిన అవసరం ఏం 
వచ్చింది ? " 

నా విద్యార్థిఒకడు అన్నాడు — “ ఎవడైనా పాఠం కంఠస్థం చేసి 
కొనిరాకపోతే మరేం జరుగుతుంది ? " 

నేనన్నాను - "కాని ఎవడికైనా ఎన్ని సార్లు చ ..పినా జ్ఞాపకం 
ఉండక పోతేనో ? ” 

మరొకడన్నాడు - "జ్ఞాపకం ఉంచుకోవలసిండే , పాఠం వల్లించ 
వలసిందే ! లేకపోతే మాస్టరు ఏం చేస్తారు ? శిక్ష విధిస్తారు గదా ! " . 

నేనన్నాను- " ఒక్కొక్కడికి ఎంత రుబ్బినా పాఠం జ్ఞాపకం 


వుండదు . మరి అప్పుడు ఏంచేయాలి ? " 

మూడోవాడన్నాడు - " అయినా మాస్టర్లు తప్పకుండా కొడతారు . 
మరేం చేయగలరు ? పాఠంజ్ఞాపకం ఉంచుకొనకపోతే కొడతారు , బాదు 
తారు, దండిస్తారు. " 

నేనన్నాను, “ మంచిదే , ఆ విధంగా మీలో ఎవరెవరు దెబ్బలు 
తినడానికి సిద్ధంగా వున్నారో చెప్పండి ! " 

అందరూ అన్నారు, “ లేదండీ , దెబ్బలు తినడానికి ఎవరు సిద్ధంగా 
ఉంటారు ? " 

నేను అడిగాను. “ నేను మీకు పాఠాలు యిస్తాననుకోండి ! దాన్ని 
మీరు కంఠస్థం చేసుకురాలేక పోతే నేను మిమ్మల్ని కొట్టాలా వద్దా ? " 

“ మేము పాఠం కంఠస్థం చేసికొనేవస్తాము "! 

“ మీరు దాన్ని బాగౌ రుబ్బుతారు . అప్పటికీ మీకుజ్ఞాపకం ఉండ 
దనుకోండి , అప్పుడో ? " 

“ అప్పుడేముంది ? అప్పుడు కూడా దండించకుండా ఉండటమే 
మంచిది . కొడితే ఒంటికి దెబ్బ తగులుతుందిగదా ! మాకుజ్ఞాపకం ఉండక 
పోతే మళ్ళీ చదివించండి . మేము మళ్ళీ రుబ్బుతాం. ” 

నేనన్నాను. “సరే మంచిది . ఇక మనం కథను ప్రారంభించు 
దామా ? " 

కానిపిల్లల మనసు యీరోజు ఆ జీవన్ లాల్ మీదే లగ్నమై 
వుంది . వాళ్ళంటున్నారు. “ చూసుకోండి , తరువాత జీవన్ ఉపాధ్యాయుణ్ణి 
బూతులు కుస్తాడో లేదో ! గోడల మీద ఆయన బొమ్మలు గీస్తాడు . 
ఉపాధ్యాయుని పేరు మీద బండ బూతులు వ్రాస్తాడు . ఇటువంటి పనుల్లో 
వాడు ఆరితేరిన వాడు . " 

నేను అన్నాను- “జీవన్ ఆలా చేయగూడదు . ఉపాధ్యాయుని 
విషయంలో అలా చేయడం మంచిది గాదు . అది తగిన పనికాదు . " 


42 


పగటి కల 


గిజుభాయి బగేళా 


వున్నాను. 

ఇదే విధంగా మరికొన్ని రోజులు గడిచిపోయాయి . 


అందరూ అన్నారు- “ కాని ఉపాధ్యాయులు కూడా వాణ్ణి 
చాలా 
ఎక్కువగానేకొడుతూ వుంటారు. " 

నేనన్నాను-- - " అయితే మరి దీనికేమైనా ఉపాయం ఉందా ? " 
పిల్లలు అన్నారు — “ అవును , వాణ్ణికొట్టకుండా వుండటమే. " 
నేనన్నాను- “ మరి పాఠం యేమవుతుంది ? " 

“పాఠం కంఠస్థం చేసికొని రానివాణ్ణిపాఠశాల నుంచి వెళ్ళ 
గొట్టవచ్చు . వ్యర్థంగా కొట్టినందువలన లాభం ఏమిటీ ! కొడితేనే విద్యవ సే 

మరిరోజూపిల్లలు దెబ్బలు తింటూనే వున్నారు గదా ! వాళ్ళకు విద్య 
రావడం లేదే ? " అన్నారు 
పిల్లలు . 

ఒకడన్నాడు - " ఆయ్యా , జీవన్ కు పాఠం మీద మనసేవుండదు . 
వాడికి కుందేళ్ళను పట్టుకోవడమంటే మహా సరదా . పశువులు మేపడంలో 
కూడా వాడు హుషారుగానే వుంటాడు . " 

మరొకడన్నాడు - " అయ్యవారూ , జీవన్ పాఠశాలలోనే దెబ్బలు 
తింటాడు . కాని బయట మాత్రంవాడే 
పిల్లలందరినీ చితక బాదుతాడు . 
మా కందరికీ వాడంటే హడలే! " 

నేనడిగాను - " అతడు ఏ కులం వాడు ? " 
పిల్లలు చెప్పారు “ అయ్యా , అతడు సాలే కులానికి చెందినవాడు . 
అతని తండ్రిగవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీణ్ణితన బలవం 
తం మీద చదివిస్తున్నాడు . ఇంటి దగ్గర చదువు చెప్పడానికి ప్రయివేటు 
మాస్టరును కూడా పెట్టాడు . 

నేనన్నాను - “ సరే, ఇక వాడి సంగతి వదిలేయండి . మనం మన 
కథను పూర్తి చేసుకుందాం " 

కథ పూర్తి అయ్యే సరికి గంట కూడా మోగింది . నేను దండించ 
డాన్ని గురించి, దాని ఫలితాన్ని గురించి ఆలోచించుకుంటూ ఇంటికి 
చేరాను . నేను మాత్రం ఎవరినీదండించేదే లేదు . అంచేత నేను నిశ్చింతగా 


ఒకరోజు నేను ఉన్నతాధికారిని కలిశాను. “ అయ్యా , మీరు నేను 
కోరినట్లుగా ఒక ఆదేశంజారీ చేయండి ! " 

“పాఠశాలకు వచ్చేపిల్లలు శుభ్రమైన దుస్తులు ధరించి రావాలి . 
తలమీద మురికిటోపీ 
ధరించరాదు . తలమీద జుట్టువుంటే దువ్వుకొని 
రావాలి . 

పిల్లలు ప్రతివారంగోళ్ళు తీయించుకోవాలి . జుట్టు పెరిగితే 
కత్తెర వేయించుకోవాలి . గుండీలు లేని చొక్కాలతో రాకూడదు . ప్రతి 
విద్యార్థి స్నానం చేసి పాఠశాలకు రావాలి . కనీసం ముఖమూ, కాళ్లూ 
చేతూలూ కడుక్కొనిరావాలి . " 

ఉన్నతాధికారి ప్రశాంతంగా విన్నాడు . ఆయనన్నాడు. “ ఎందు 
కండీ ? మీరు నచ్చజెప్పినా తలిదండ్రులు వినిపించుకొనడం లేదా ? " 

నేనన్నాను . “ నేను ఎంతగా నచ్చ జెప్పినా నా మాట వాళ్ళకు 
మ్రింగుడు పడటం లేదు . సంపన్నులైన తల్లిదండ్రులు కూడా అర్థం 
చేసుకోవడంలేదు , చిన్నతనంలో మేము కూడా యిలాగేమురికి కారుతూ 
బడికి వెళ్ళే వాళ్ళం, ప్రతిరోజూ ఇవన్నీ ఎవరు చేస్తారు ? మీ పని చదువు 
చెప్పడం , ఆ చదువేదో చెప్పరాదండీ ! ఇదంతా మేము చూసుకుంటాం 
అంటున్నారు. ఇప్పటికిజరిగిన సంస్కరణ చాలా తక్కువనే చెప్పాలి . 
నిజంగా ఇటువంటి విద్యార్థులకు బోధించాలంటే నా మనస్సు ఆంగీక 
రించడంలేదు . " 

అధికారి అన్నాడు. “ మీరు నిజం చెపుతున్నారు. మన సమాజం 
కూడా అలాగేవుంది . ఈ సమాజంలో మార్పు తీసికొని రావడమంటే 
ఆసంభవాన్ని సంభవం చేయడమే! అయితే యీ శాఖ నా చేతిలోకి 


పగటి కల 


గిజుభాయి బగేకా 


45 


వచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రుల మీద మన ప్రభావం కొంచెం 
పడినట్లు కన్పిస్తున్నది . " 

“ నేనుకోరినట్లుగా ఆదేశాన్నిజారీ చేయకూడదా ? " అన్నాను . 

" బ్రదర్ , ఆటువంటి ఆదేశాన్ని నేను జారీ చేయలేను . ఆది నా 
అధికార పరిధికి మించిన విషయం. " 

“ మీ అధికార పరిధికి మించినదా ? మరి మీరు ఇంత ఉన్న తాధి 
కారిగా ఎందుకు ఉన్నట్లు ? " 

" బ్రదర్ , ఇది ఒక చిన్న సంస్థానం. ఇక్కడేకాదు. ఇతర చోట్ల 
కూడా అధికారుల చేతుల్లో ఇటువంటి అధికారాలు ఉండవు . " 

“ మరయితే ?" అన్నాను . 

అధికారి చెప్పాడు — “ మీరు ప్రభుత్వాన్ని ఊపి చూడండి . ఆటు 
వంటి ఆదేశం అక్కడ నుంచిజారీ కావలసిందే . అయినా ప్రజలు యీ 
ఆదేశాలను ఎక్కడ పాటిస్తున్నారు ? ఎప్పుడు పాటిస్తున్నారు ? వాళ్ళు మన 
ఆదేశాలను అనుసరించక పోయినా మనం వాళ్ళను చేయ గలిగిందేమీ 
లేదు . ” 

" ఆదేశాలను అనుసరించని వారి పిల్లలను పాఠశాల నుంచి 
బయటికి పంపించలేరా ? " 

“ అది వీలుకాదు . అలా చేస్తే ప్రజలలో పెద్ద గందర గోళం 
వ్యాపిస్తుంది . " 

నేనన్నాను- “ అయ్యా , చేయాలని మనసుందే ఏమయినా 
చేయవచ్చును . కాని అధికారం లేని శక్తి సామర్థ్యాల వలన ప్రయోజనం 
ఏముంది ? నిజం చెప్పాలంటే ఈనాటి సమాజంలో మన ఉపాధ్యాయులకు 
గల హోదా ఏపాటిది ? " 

అధికారి అన్నాడు - " ఆది వాస్తవమేననుకోండి ! ప్రస్తుతం 
ఎలా కొనసాగుతున్నదో అలాగేకానివ్వండి ! " 


“ అలా జరగడానికి వీల్లేదు . ఆఖరుకు పాఠశాల పరిథిలో చేయగల 
ప్రయత్నాలన్నీ చేసి తీరుతాను . పిల్లలకే అటువంటి అలవాట్లు 
అలవరుస్తాను . అంతేకాదు , సమయందొరికినప్పుడు సమాజంతో కూడా 
పోరాడతాను. ప్రజాందోళనను ప్రారంభిస్తాను . ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా 
వున్నా నిజం చెప్పాలంటే మన విద్యాలయాలలో వున్న యీ మురికి 
వాతావరణం అనేకరోగాలకు పుట్టినిల్లు అనడంలో సందేహం లేదు . 
మనం దీనిని రూపు మాపవలసిందే . ” 

అధికారి అన్నాడు - " నిజమే, మీ యిష్టం వచ్చినట్లు చేయండి . 
ప్రయోగంజరపడానికిరానేవచ్చారు . కాని నాలుగవ నెల కూడా పూర్తి 
కావచ్చింది . కాలం గబగబా గడిచిపోతూ వుంది . ఆ విషయం జ్ఞాపకం 
ఉంచుకోండి ! " 

నమస్కారం చేసి నేను బయటికి వచ్చాను . నెమ్మదిగా ఇల్లు 
చేరుకున్నాను. నేను నా సొంత డబ్బుతో ( ఏమైనా కొనడానికి కంటిన్ 
జేన్సీలో యేముంది ?) మంచి మంచి చీపుళ్లు రెండు కొన్నాను. ఓ చిన్న 
అద్దం తెచ్చాను. ఒక దువ్వెన తెచ్చాను. ఒక ఖద్దరు టవలు తెచ్చాను . 
ఓ చిన్న క త్తెర కూడా కొన్నాను. పాఠశాల ఆవరణలో ఒక నీటి పంపు 
వుండడం సంతోషించ దగిన విషయమే! ఆరోజు క్లాసుకు నేను ఈ 
యేర్పాట్లన్నీ చేసి వుంచాను. 

మరుసటి రోజు నేను పిల్లలనందరినీ ఒక వరుసలో నిలబెట్టాను . 
ఇప్పుడు వాళ్ళు నాకుబాగా దగ్గరి వాళ్ళయ్యారు. నన్ను ప్రేమిస్తున్నారు . 
నేను ఏది చేసినా వాళ్ళ ప్రయోజనంకోసం చేస్తాననేనమ్మకం వాళ్ళకు 
యేర్పడింది . 

నేను ఆద్దంలో అందరికీ వాళ్ళ ముఖాలు చూపించి చెప్పాను 
“ చూడండీ , మీరు మీ ముఖంగాని , కాళ్ళు , చేతులు గానీ, ముక్కుగానీ 
మురికిగా వున్నాయనుకుంటే పంపు దగ్గరకు వెళ్ళి వాటిని కడుక్కోండి . 


. 


A . . 


పగటి కల 


గిజుభాయి బగేకా 


47 


కాళ్లూ చేతులూ శుభ్రంగా కడుక్కోండి . తల వెంట్రుకలను కూడా 
తడుపుకోండి . " 

ఇంకేముంది , అందరూ హా - హో అంటూ ఒక్కసారిగా పరుగు 
తీశారు. ఒకరిమీదొకరు పడుతూ , ఒకరినొకరు తోసుకుంటూ ముఖాలూ 
ముక్కులూ , కాళ్ళూ - చేతులూ కడుక్కుంటూ వున్నారు . 

నేను ఆలోచించాను - " వీళ్ళకు క్రమంగా నడవడం , క్రమంగా 
పని చేయడం నేర్పవలసి వుంటుంది . ఈరకంగా గడిబిడి పని సమాజ 
మంతా చేస్తూనేవుంది . ఈ మొరటుతనం నుంచి మనం వీళ్ళను 
తప్పించాలి . " 

వెంటనే నేను అక్కడ ఒక గీత గీసి చెప్పాను. “ చూడండీ , 
మీరందరూ ఈ గీత మీద నిలబడండి . ఒక్కొక్కరే వరుసగా పంపు 
దగ్గరకు వెళ్ళండి . ” 

నేను రెండు చేతుల్లో రెండు ఖద్దరు గుడ్డముక్కలను తీసికొని 
నిలబడ్డాను. పిల్లలు ఇరువైపులా వచ్చి కాళ్లూ చేతులూ , ముక్కూ 
ముఖమూ , తల తుడుచుకున్నారు. ఈ 

పాఠశాల ఆవరణలో ఈరకమైన పని మొట్ట మొదటిసారిగా 
జరుగుతూ వుంది . అంచేత ఇవాళ ఇక్కడ జరుగుతున్న పనిని దారిన 
పోయేవాళ్ళంతా విస్తుబోయి చూస్తున్నారు . 

ముక్కూ ముఖమూ , కాళ్లూ - చేతులూ కడుక్కున్న తరువాత 
మేము క్లాసులోకి వెళ్లాము . అక్కడ వాళ్ళకు దువ్వెన యిచ్చి చెప్పాను - 
“ చూడండీ , ఇప్పుడు మీరందరూ తలలు దువ్వుకోండి . ” వాళ్ళటోపీలు 
అంతకు ముందే నేను ఒక మూల పెట్టించాను. పిల్లలందరూ ఇప్పుడు 
ఆందంగానూ , ఆరోగ్యంగానూ , శుభ్రంగానూ కన్పిస్తున్నారు. నేను సుద్ద 
ముక్కతో ఒక వలయం గీశాను . అందరినీ ఆ గీత మీద కూర్చో 
బెట్టాను. నేను కూడా అక్కడే కూర్చున్నాను. అప్పుడు వాళ్ళతో అన్నాను 


“ ఇప్పుడు మీ చేతులు ఎంత శుభంగా వున్నాయో చూసుకోండి . మీ 
ముఖాలు ఎంతో అందంగా కన్పిస్తున్నాయి. మీకు ఇలా వుండటం 
ఇష్టంగా వుందా లేదా ? " 

“ ఇష్ట మేనండీ " అన్నారు అందరూ . 

నేనన్నాను. “ ఆయితే చూడండి , రోజూ పాఠశాలకు వచ్చీ 
రావడంతోనే ముందుగా యీ పని చేస్తూ వుండండి . ఆ తరువాతనేమరో 
పని చేయవచ్చు . " 

ఆరోజు నాకెంతో ముచ్చటగా వుంది . నా మనసు ఎంతో సంతో 
షంగా వుంది . నేనన్నాను. “ రండి , ఈరోజు మనం ఒక పాట పాడు 
కుందాం . మొదటి పాట నేను పాడుతూ పాడించాను. అది ఒక | పార్థన 
గీతం . ఇవాళ అప్రయత్నంగానే నా నోటి నుంచి ప్రార్థన - గీతం 
ధ్వనించింది . 

ఆరోజుగోళ్ల పని మిగిలి పోయింది. దుస్తుల పనీ, గుండీల పనీ 
ఇంకా వుండనేవుంది . అయినా ప్రస్తుతానికి వాటి ఆలోచన వదిలి పెట్టి 
నేను ఆరోజు చేయవలసిన మరో కార్యక్రమాన్ని ప్రారంభించాను . 


5 


నేను ఆలోచించాను, కథలు వినిపించడంద్వారా చరిత్ర బోధనకు 
పునాది వేశాను. ఇప్పుడు జానపద గేయాలు పాడటం ద్వారా పద్య 
పాఠాల బోధనకు పునాది వేయాలి . నేను లోతుగా ఆలోచించిన తరువాత 

మొదటి ఆరు మాసాలలో అన్నిటికీ పునాది వేయాలని నిశ్చయించు 
కున్నాను . ఆ తరువాత ఆరు మాసాలలో ఆ పునాది మీద నా ప్రణాళిక 
ప్రకారం బోధనారీతి భవనాన్ని నిర్మించ వలసివుంది . 

విద్యార్థులకు యీ రకమయిన నూతన విషయమేదయినా లభించి 
నప్పుడు వినోదమూ , ఆనందమూ, సంతోషమూ కలుగుతున్నాయి . నేను 


గిజుభాయి బగేకా 


49 


48 


పగటి కల 
జానపద గేయాలు ప్రారంభిస్తూ చెప్పాను- " చూడండీ , నేను మీచేత పాటలు 
పాడిస్తాను . మీరందరూ పాడండి . ” 

నేను పాడాను 
“ విన్నావటే సకియ విన్నావటే 
మదిలోన కన్నయ్య వున్నాడటే 
చూచావటే సకియ చూచావటే 
కన్నయ్య నా మనసుదోచాడ టే ! " 
కాని నాతో పాటు ఎవరూ పాడలేక పోయారు . 

నాకు ఆశ్చర్యంవేసింది . నాలుగవ తరగతి పిల్లలు ఈ మాత్రం 
కూడా పాడలేక పోయారు . అయితే వాళ్ళకు పాడే అలవాటు లేదు గదూ ! 
నేను మరో గేయం ప్రారంభించాను - - 

“ అదిగదిగో అదిగదిగో నా నెమలీ , 
అందాలు చిందించు నా నెమలీ , 
ముత్యాలు చేస్తుంది నా నెమలీ , 
నృత్యాలు చేస్తుంది నా నెమలీ ! " 
ఈసారి కొంచెం కొంచెం పాడారు . 

అయితే 26 -80 మందిపిల్లలు ఒక్కసారి పాడటం ప్రారంభం 
చారు. వాళ్ళకోలాహలంతో క్లాసంతా మారుమ్రోగి పోయింది . 

ప్రక్క క్లాసు ఉపాధ్యాయుడు వచ్చిగోల పెట్టాడు . “ ఏమండీ , ఈ 
గోల ఆపించరూ ! మీగోలలో మా గోల వినిపించడ మేలేదు ! " 

మరో ఉపాధ్యాయుడు వచ్చి అన్నాడు . “ ఈ మహానుభావుడు రోజూ 
ఏదో ఒక కొత్త ప్రహసనం ప్రదర్శిస్తూనేవుంటాడు . ఈయన మనల్ని 
మన విద్యార్థులకు చదువు చెప్పుకోనిస్తాడా లేదా ? ఈయన కేం ? ఈయన 
ప్రయోగం సఫలమైతే ఆధికారి మనల్నే హెచ్చరిస్తాడు - చూడండీ , ఆలా 
చేయండి , ఇలా చేయండీ అంటాడు . ఈయన ప్రయోగం విఫలమైతే 


ఇక్కడనుంచి ఈయన జండా పీకేస్తాడు. " 

ఇంతలో ప్రధానోపాధ్యాయుడు వచ్చాడు . ఆయనన్నాడు . “ అయ్యా , 
లక్ష్మీశంకర్ గారూ ! ఇదేమయినాబాల్వాడీ అనుకున్నారా ? మౌఖిక పాఠంగా 
కవితాగానం చేయిస్తున్నారు ? చూడండయ్యా ! ఇవీ ఈయనగారి కొత్త 
ప్రయోగాలు! ఈ పాటలు అందరికీ తెలుసులేవయ్యా ! " అని వెళ్ళిపోయాడు . 

ఆయన వెళ్ళిపోయిన తరువాత నేను ఆలోచించాను. చాలా చెడ్డ 
చిక్కే వచ్చిపడిందే ! సరే,కానివ్వండి ! సమష్టిగానం ఓ ప్రక్కనబెట్టి , నేను 
పాడతాను వినండి ! అన్నాను . 

నేను ముక్కు బోసి గుందయ్యా కమసాలయ్యా, ముక్కు పోగు 
చేసి పెట్టు కమసాలయ్యా! అనే పాట పాడాను. నా రాగం గాడిదను 
కూడా ఆకర్షించే విధంగా వుంది . అయితే అపస్వరం లేనందుకు సంతోషిం 
చాలి . ఏదో విధంగా పని నెరవేరింది . మనసులోనే అనుకున్నాను , 
భగవంతుడు నాకు మరోకంఠం ఇచ్చి ఉన్నట్లయితే ఎంత బాగావుండేది ! 
నా గొంతు బాగుండదు కాని నేను పద్ధతి ప్రకారం, అభినయపూర్వకంగా 
పాడాను. అభినయాన్ని కొంతవరకు అభ్యసించాను కూడా . అంచేత నా 
పాట కొంతమందిపిల్లలకు నచ్చింది . కొంతమంది 

పిల్లలు ఆవలిస్తున్నారు . 
కొందరు ఒకరినొకరు గిచ్చుకుంటూ , గిల్లుకుంటూ , నవ్వుకుంటూ , 
వెక్కిరించుకుంటూ వున్నారు. ఆ చంపక్ లాల్ ఒంటికంటితో నన్ను 
ఎగతాళి చేస్తున్నాడు . నేను వీళ్ళ చేష్టలు గమనిస్తూనే వున్నాను. అయినా 

మౌనం వహించాను . వాళ్ళకున్న యీ దురలవాట్లను మార్చ దలచు 
కున్నాను. 

సంగీతంలో అభిరుచి లేని వాళ్ళతో చెప్పాను . “ అబ్బాయిలూ , మీరు 
వేరుగా వెళ్ళి కూర్చోండి . మీ పలకలమీద మీకు తోచినది వ్రాసుకోండి . 
లేకపోతే యేదయినా చిత్రం గీయండి . " 

నేను మరో పాట పాడాను. పిల్లల అభిరుచి పెరిగి పోయింది . 


50 


పగటి కల 


గిజుభాయి బగేకా 

ఈ సమయంలో నేను మనసులో రాస లీలకార్యక్రమాన్ని కూడా 
రూపొందించుకొని ఉన్నాను. నేను దానిని ఆరంభించాలని సంకల్పించు 
కున్నాను. 

నా క్లాసులో ప్రస్తుతం ఈ రకమైన కార్యక్రమం కొనసాగుతూ 
వుంది : వార్తా - కథనం, పుస్తక పఠనం , ఆటలు, శ్రుత లేఖనం (డిక్టేషన్ ) , 
కవితా శ్రవణం , పరిశుభ్రత , ప్రార్థన . 


మరో పాట పాడాను. ఒక పాట వాళ్ళకుచాలా బాగా నచ్చింది . దాన్ని 
మరోసారి పాడించుకున్నారు . నేను పాడుతున్న కొలదీ వాళ్ళ అభిరుచి 
పెరుగుతూ వుంది . చివరకు పిల్లలతో చెప్పాను “ చూడండీ ! నేను 
రోజూ మీకు ఇటువంటి పాటలు పాడి వినిపిస్తాను . కాని ఒక షరతు , 
పాఠశాల ఆవరణలో మీరు ఆ పాటలు పాడకూడదు . " 

కాని రెండు రోజుల తరువాతపిల్లలు ఆవరణలోనే అక్కడక్కడ 
ముక్కు బోసి గుందయ్యా అనేపాటగొణుగుతూ వున్నారు. “ మీరు 
పాడ దలచుకుంటే పాఠశాల బయట పాడుకోండి , పాఠశాల ఆవరణలో 
పాడవద్దు " అని వాళ్ళకు మరోసారి నచ్చజెప్పాను . 

ఇక గ్రామంలో ఈ పాటలను గురించి రకరకాల చర్చలు! ఈ 
పాటలు ఏజాతివనీ, ఈ మాస్టరు ఏజాతి వాడనీ, ఈ మాస్టరు పాఠాలు 
చెప్పడానికి వచ్చాడా , లేక పాటలు నేర్పడానికి వచ్చాడా ? అనీ గ్రామ 
స్తులు అక్కడక్కడ చెప్పుకుంటూ వున్నారు. 

“ మీ మాస్టరు బళ్ళో ఆడవాళ్ళ పాటలు ఎందుకు పాడిస్తున్నాడూ ? " 
అనిపిల్లల తల్లులు ప్రశ్నిస్తున్నారట ! 

వీటిని నేను పట్టించుకోవడం లేద . ఇవన్నీ వింటూ కూర్చుందే 
ఇక్కడ పనిజరిగేదెట్లా ? నేను పూర్తిగా పనిలో మునిగిపోవాలి . కొత్త 
కొత్త క్షేత్రాలు యీ రకంగానేరూపొందుతాయి . 

నేను ప్రతిరోజూపిల్లల ముందు కొత్త కొత్త కవితలు గానం 
చేస్తున్నాను. వాళ్ళకు ఏది ఎక్కువగా నచ్చుతుందో చూస్తున్నాను. అలా 
చేస్తూ చేస్తూ వుండగా అయిదారుపాటలు అనుకోకుండానే 
పిల్లలకు కంఠస్థమై 
పోయాయి. అయితే సంగీతం అంటే ఇష్టం లేని 

పిల్లలు కూడా ఇద్దరు 
ముగ్గురున్నారు. పాటల సమయంలో వాళ్ళు వ్రాసుకుంటూనో చదువు 
కుంటూనో వుండేవాళ్ళు . నేను కూడా వాళ్ళను గురించి అంతగా పట్టించు 
కునేవాణ్ణికాదు . 


.. 


ఒకరోజు మా పాఠశాలకు పరమహంసగా పేరు గాంచిన ఒక 
స్వామీజీ విచ్చేశారు. వారికి తోడుగా మా ప్రధానోపాధ్యాయులు కూడా 
వున్నారు. ప్రధానోపాధ్యాయుడు ఆయనను పరిచయంచేస్తూ నాతో ఆన్నాడు . 
“ వీరు మహాత్ములు ! మంచిధర్మోపదేశకులు . విద్యార్థులంటే వీరికి అపరి 
మితమైన ప్రేమ . ప్రతి రాష్ట్రంలో పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు ఉప 
దేశం ఇచ్చే అనుమతి వీరికి లభించింది . ఈరోజు ఈ మహాను 

భావులు ఉత్తరం తీసికొని మన పాఠశాలకు వేంచేశారు . ఉపదేశించడానికి 
వచ్చారు. " 

నేను వారికి గౌరవ పూర్వకంగా నమస్కారం చేశాను . కుర్చీ 
ఇచ్చాను. తరువాత చెప్పాను — " స్వామీజీ మీరు మీకార్యక్రమం 
ప్రారంభించండి ! " 

నా విద్యార్థులు ఆ మహాత్ముని బోడితలనూ , ముఖాన్ని అదే పనిగా 
చూస్తూవున్నారు. ఒక్క పల్చగా వున్న ఆయన శరీరము, కాంతి 
వంతంగా వున్న ఆయన ముఖ భంగిమ , చేతిలో కమండలం పిల్లలకు 
కుతూహలాన్ని కలిగిస్తున్నాయి . 

నేను విద్యార్థులతో అన్నాను — “ చూడండ అబ్బాయిలూ , స్వామీజీ 
ఉపదేశిస్తారు. మీరందరూ శ్రద్ధగా వినండి . ” 


U 


52 


పగటి కల 


గిజుభాయి బగేకా 


53 


పిల్లలు ఇప్పుడు నా ఆదేశాన్ని శిరసావహిస్తున్నారు. వాళ్ళు 
ప్రశాంతంగా కూర్చున్నారు . 

స్వామీజీ ఉపదేశం ప్రారంభించారు — “ విద్యార్థులారా , ఈ 
జగత్తులో ఈశ్వరుడే అందరి కన్న గొప్పవాడు . ఆయన కారణంగానే 
యీ జగత్తు వుంది . అతడే మనకు ఆది కారణం! " 

ఈ విధంగా ఈశ్వరుని మహిమ గురించి చెపుతూ వున్నాడు . 
నేను మౌనంగా కూర్చోని వున్నాను . నా విద్యార్థులు ప్రశాంతంగా 
వున్నారు . కాని క్రమంగా వాళ్ళలో అశాంతి బయలు దేరింది . ఒకడు 
ఆవలిస్తున్నాడు. ఒకడు పలక మీద గీతలు గీస్తున్నాడు . ఒకడు 
పుస్తకంలో పేజీలు తిరగేస్తున్నాడు. కొందరికళ్ళు కొంచెం ఎరుపెక్కాయి . 
ఒకడు తిరస్కార భావంతో బయటికి వెళ్ళిపోయాడు . వాడి వెంట బడి 
మరొకడు వెళ్లాడు . కొందరు విద్యార్థులు తమలో తాము ముచ్చట్లు 
చెప్పుకుంటున్నారు. నేను వాళ్ళకు మౌనంగా వుండమని సౌం చేశాను . 
అప్పుడు అందరూ మౌనం వహించారు . 

స్వామీజీతో నేను వినయ పూర్వకంగా చెప్పాను “ మహారాజ్ , 
సరళంగా వుండే విషయమేదయినా చెప్పండి ! విద్యార్థులకు అర్థమవు 
తుంది ! " 

స్వామీజీచాలా సరళ స్వభావులు. ఆ సమయంలో ఆయన వెంటనే 
హిందూ ధర్మాన్ని గురించీ,ధర్మ గ్రంథాలను గురించీ, ఆ గ్రంథాలలో 
వుండే ధార్మిక విషయాలను గురించీ చర్చ ప్రారంభించారు . కాని 
విద్యార్థులకు అందులో కూడా రుచిదొరకలేదు . 

నేను మనసులో ఆలోచిస్తూ వున్నాను.ధర్మోపదేశం చేసే పద్ధతి 
ఇదేనా ? జీవితమంతా వ్యయపరచినా బోధపడ నటువంటి అత్యంత 
నిగూఢమైన ధర్మతత్త్వాన్ని ఈ విధంగా వివరించగలమా ? ఇదేనా 
ధార్మికజ్ఞానం? ఇదేనాధర్మబోధ ? ఇటువంటి ధర్మజ్ఞానం ఇక్కడ 


నిరుపయోగమైపోతున్నది. గదూ ! 

నేను ఈ విధంగా ఆలోచిస్తూ వుండగానేస్వామీజీ కొన్ని శ్లోకాలు 
చదవడం ప్రారంభించారు . విద్యార్థులు మనస్సును అణచుకొని 
బలవంతంగా వారి మాటలు వింటూ వున్నారు. కాని అర్థం చేసుకోలేక 
పోతున్నారు. అంచేత ఎక్కువ మంది కేవలం మనో వినోదం కోసం 
అరుస్తున్నారు. 

స్వామీజీ నిజంగానేచాలా గంభీరంగా విషయాలన్నీ చెపు 
తున్నారు. ఆయన దృష్టిలో ఆయన చేస్తున్న యీ పని పవిత్రమైనదీ , 
అవసరమైనది . ఆయన తన కర్తవ్యాన్ని బాగానే నిర్వహిస్తున్నాడు . 
కానిపిల్లల ముందు అదంతా బూడిదలో పోసిన పన్నీరుగా వుంది . 

ఇప్పుడు స్వామీజీ శ్లోకాలకు అర్థం చెప్పడం ప్రారంభించారు . 
పిల్లలు అదికూడా వినవలసి వచ్చింది . తరువాత ఆయన అర్థాన్ని బోర్డు 

మీద వ్రాశాడు. దానిని వ్రాసుకోమనిపిల్లలతో చెప్పాడు . ఆ తరువాత 
మళ్ళీ ఆన్నారు- - " ఈ శ్లోకాలను మీరు ప్రతిరోజూ ఉదయమే లేచి 
చదవండి .రాత్రినిద్రించబోయే ముందు కూడా చదవండి . ఆలా చేస్తే 
మీ బుద్ధిబలం పెరుగుతుంది . మీ తేజం వృద్ధి చెందుతుంది . " 
నా క్లాసులోని ఆ 

పిల్లలు పదేసి , పన్నెండేసి సంవత్సరాల వాళ్ళు . 
వాళ్ళకుధర్మం గురించిగానీ, శ్లోకాలను గురించిగానీ ఏం బట్టిండి ? 
అయినా శ్లోకాలు వ్రాశారు. వాటి అర్థాన్ని గూడా వ్రాశారు . 

మనసులో నా ఆలోచన కొనసాగుతూనే వుంది , ధర్మబోధకు 
పాఠశాలలు తప్ప మరోచోటుదొరక లేదా ? పూర్వం దేవాలయాల్లోధర్మ 
బోధ చేస్తుండేవారు. ఆ ప్రవచనాలు విని ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఆ 
ప్రకారం ఆచరిస్తూ , వ్యవహరిస్తూ వుండేవారు. ఇళ్లల్లో వుండే యీ ఆచార 
వ్యవహారాలుపిల్లలకుధర్మబోధగా పనిచేస్తూ వుండేవి . ఇప్పుడు యీ 
ధర్మ బోధను పాఠశాల కార్యక్రమంలో ఒక భాగంగా చేశారు. ఎందుచేత ? 


54 


పగటి కల 


గిజుభాయి బగే 


55 


ఇప్పుడు ప్రజలకుధర్మ ప్రవచనాలు వినేతీరిక లేకనా ? లేక పెద్దవాళ్ళూ , 
వృద్దులూ వాటిని వినీ, వినీ సంతృప్తి చెందారా ? లేక మరేదయినా 
జరిగిందా ? నేను యిలా ఆలోచిస్తూ వుండగానే గంట కొట్టారు . నేను 
ఆలోచిస్తూ , ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను . - 

అలసిపోయిన పిల్లలందరూ స్వామీజీకి నమస్కారం చేసి ఎవ 
రిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేనూ , స్వామీజీ మిగిలిపోయాము. నే 
నన్నాను - " మహారాజ్ , ఈరోజు భిక్ష మా యింట్లోనే గ్రహించండి . " 

మేము భోజనానికి కూర్చున్నాము.పిచ్చాపాటి మాట్లాడు కుంటూ 
వున్నాము. మాట్లాడుతూ మాట్లాడుతూ మా సంభాషణధర్మబోధ వైపుకు 
మళ్ళింది . స్వామీజీ అన్నారు — “ చూడు , మిత్రమా , ఈనాడు ధర్మం 
పూర్తిగా కన్పించకుండా పోతోంది . అందుచేత ఆరంభం నుంచీధర్మ 
బోధ చేస్తూ యీ కొత్త తరాన్ని ఆస్తికులుగా తయారు చేయాలి . ” 

నేనన్నాను — “కాని స్వామీజీ , ఈ విద్యార్థులు పసివాళ్ళు . ఎంతో 
మార్దవంగా వుండే వాళ్ళ మెదడు ఈశ్వరుడు , ఆత్మ ,ధర్మం లాంటి కఠిన 
విషయాలను ఎలా గ్రహించ గలుగుతుంది ? ఈరోజు మీరిచ్చిన ఉప 
న్యాసంలో వాళ్ళకు కొంచెం కూడా ఆసక్తి లేదు . అభిరుచి లేదు . ఆనం 
దం లేదు . కేవలం మర్యాదకోసం వాళ్లు మౌనంగా కూర్చున్నారు. ఆ 
విషయం ఉపన్యసించే సమయంలో మీరు ఆనుభవం చేసుకొనే పుంటారు. " 

స్వామీజీ అన్నాడు “ నిజం మిత్రమా !పిల్లలకు ఉపదేశాలకన్న 
ఆట పాటలంటేనే ఇష్టం . కథలూ ,గాథలూ బాగా ఇష్టపడతారు. అయితే 
వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా ధర్మబోధ తప్పకుండా చేయాలి . 
ధార్మిక శ్లోకాలు కొన్ని వాళ్ళ చేత కంఠస్థం చేయించాలి. " 

“ కాని స్వామీజీ , చూడండి !ధర్మం అనేది కేవలం నాలుక మీద 
ఉండేది కాదు.ధర్మం అనేది ఒక చైతన్యం. అది మనస్సులోనేకలగాలి . 
అదే ఉచితమైనది , ధర్మం మీద ఆసక్తి వున్నప్పుడే ఆ భావన ఉద్భ 


విస్తుంది . దానికి ఒక సమయమంటూ వుంటుంది . స్వామీజీ , ఇదంతా 
విద్యార్థుల మీద మోయలేని బరువు మోపడమేనని అనిపించడం లేదూ ? " 

స్వామీజీ కొంచెం ఆలోచనలో పడ్డాడు. నేను మళ్ళీ అన్నాను- 
“ మహారాజ్ ,ధర్మం ఒక సత్యమైన పదార్థం. అది మనిషి జీవితానికి 
ఒక నౌక లాటింది . మానవ జీవిత లక్ష్యం సంసార సాగరం నుంచి ఒడ్డు 
చేరటం . ఇదంతా చాలా కఠిన మైనదనీ, సామాన్య బుద్ధికి అతీతమైనదనీ, 
అందుకోసం అత్యధికమైన పూర్వ ప్రయత్నం అవసరమని అనిపించేమాట 
నిజం కాదూ ? " 

స్వామీజీ అన్నాడు. “ అవును , అవెనిజమే! కాని . .. .. " 

నేను మధ్యలోనేఅందుకున్నాను. “ధర్మం అంత తేలికైనది కాదు . 
అది బజారులో దొరికే వస్తువుకాదు. పుస్తకాలలో అచ్చయిన విషయాలన్నీ 
ధర్మం కొదు . అటువంటి మహత్వపూర్ణమైన విషయాన్ని అత్యంతగూఢం 
గానూ , గుప్తంగానూ వుంచాలనీ, ఎంతో కఠినమైన పరిశ్రమ చేసిన 
తరువాతనే అది సాధకునకు లభించాలనీ మీరు ఆనుభవం చేసుకోవడం 
లేదూ ? ” 

స్వామీజీ - " అవును అందుకే మన పూర్వీకులు గురువుల ఆశ్ర 
మంలో ఉండవలసి వచ్చేది .ధర్మాన్ని అర్థం చేసుకొనడానికి శరీరాన్ని 
కఠినమైన శ్రమకు గురిచేయ వలసి వచ్చేది. " 

నేనన్నాను - “కాని యీనాడు మనం ఇంటింటికీ , బడి -బడికీ బయలు 
దేరి వచ్చి ధర్మోపదేశం చేసి ప్రజల్లో ధర్మ - ప్రసాదం పంచడానికి 
బయలుదేరాం ! " 

స్వామీజీ — " మిత్రమా , ఇది కలియుగం కదా ? ఈరోజుల్లో 
గురువు వద్దకు శిష్య - భావంతో వెళ్ళే వాళ్లు ఎంత మంది వున్నారు ? " 

నేనన్నాను — “ లేరు , అయితేదాన్ని అలా వుండ నివ్వండి . ఈ 
రకంగా ధర్మాన్ని అమ్మినందు వలన , లేక బహూకరించి నందు వలన 


56 


పగటి కల 


గిజుభాయి బగేకా 


ఎవరూ ధర్మాత్ములు కాలేరు . ” 

స్వామీజీ “ అయితే ఏం చేయాలో మీరే చెప్పండి ? " 

నేనన్నాను” “ ఇటువంటి చిన్నపిల్లలకుధర్మోపదేశం చేయకుండా 
వుండడమే మంచిదని నా అభిప్రాయం . వాళ్లకు యీ వయసులో ఆరోగ్య 
వంతమైన శరీరం , ఆరోగ్యవంతమైన మనస్సు , నిర్మలమైన బుద్ధి, 
ఎన్నడూ ఆలసట లేకుండా పని చేయగల అద్భుతమైన శక్తి అవసరం. 
వాళ్ళను మరింత బలవంతులుగా చేయవలసిన అవసరం వుంది . ” 

స్వామీజీ అన్నాడు — “ నిజం , బలం గలవాడికే ఆత్మ బలం 
వుంటుంది . ” 

నేనన్నాను — “ నా దృఢమైన విశ్వాసాన్ని వివరిస్తాను , వినండి ! 
మనం ఎన్ని నీళ్ళు పోసినా బుతువులోనే వృక్షం ఫలిస్తుంది . అలాగే 
ఆయా సమయాల్లోనేమనిషికి యవ్వనం వస్తుంది , వృద్ధాప్యం వస్తుంది . 
అలాగే 
దాని సమయం వచ్చినప్పుడు ధర్మజిజ్ఞాస దానంతటదే వృద్ధి 
చెందుతుంది . అకాలంలో ధర్మ పరిచయం అకాలంలో గృహస్థా 
శ్రమం స్వీకరించి నట్లేవుంటుంది . ఆది సామయిక మయిన పని కాదనే 
అనిపిస్తున్నది.బాల్యం నుంచేధర్మాన్ని దైనందిన చర్చ నీయాంశం 
గానూ , శ్లోక పఠన విషయంగానూ చేస్తే ఆ విషయానికి సంబంధించి 
వున్న వాస్తవమైనజిజ్ఞాస కూడా మందగించి పోతుంది . ధార్మిక కార్యా 
లకు కూడా వేరుగా వాటి ప్రాముఖ్యం వాటికి వుంది . అయితే మనిషి 
అభివృద్ధి ఆగి పోయేటంతగా , మనిషి జడ పదార్థంగా మారిపోయేటంతగా 
వాటికి ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం లేదు " 

స్వామీజీ. “ మీరు నిజం చెపుతున్నారు. నాక్కూడా కొంచెం 
అటువంటి విశ్వాసమే వుంది . ఇన్నిరోజుల అనుభవం తరువాత నేనూ 
ఆర్థం చేసుకుంటున్నాను.రోజూ యీ రకమైన చర్విత చర్వణంతో కొద్ది 
కాలంలోనేవిద్యార్థి అటువంటి విషయాల పట్ల విముఖుడవుతాడు . విసుగు 


జెందుతాడు . ఈ విధంగా కాకుండా మరే దయినా పద్ధతిలో వాళ్ళకు 
ధర్మబోధ చేయాలనేవిషయం కూడా ఇప్పుడు నేను అంగీకరిస్తున్నాను. ” 

నే నన్నాను “ స్వామీజీ , క్షమించండి !ధర్మం మన జీవితంలో 
ప్రతి ఫలించేటట్లుగా మనం ప్రయత్నించాలి . తల్లి దండ్రులు కూడా 
ప్రయత్నించాలి . ఉపాధ్యాయులు కూడా ప్రయత్నించాలి . పాఠ్య 
పుస్తకాలలో ఇతర కథలతో పాటు ధార్మిక పురుషుల ప్రసంగాల కథలు 
కూడా చేర్చవచ్చు . తగిన సమయంలో పిల్లలకు ఇతర కథల మాదిరి 
గానేపురాణ కథలనూ , ఉపనిషత్తుల్లోని కథలనూ చెప్పవచ్చు . చారిత్రక 
పురుషుల కథలు చెప్పినట్లుగానేపిల్లలకు ధర్మాత్ములైన పురుషుల 
కథలు కూడా వినిపించ వచ్చు . పిల్లలను తొలి సంవత్సరాలలో ఈ 
మాత్రంగా తయారు చేస్తేచాలు. కర్మకాండ ( ధార్మిక కృత్యాలు) ను , 

శ్లోక పఠనాన్నీ , ధర్మ బోధనూ , ధర్మ గ్రంథాల ఆధ్యయనాన్నీ 
భవిష్యత్తుకు వదలి వేయవచ్చు . " 

స్వామీజీ అన్నాడు . “ అటు వంటిస్థితిలో మీరు నాకు ఎటువంటి 
కార్యక్రమం చూపించగలరు ? " 

నేనన్నాను. "పిల్లలకు చదువు చెప్పండి . నా మాదిరిగానే మీరు 
కూడా వాళ్ళను చదివిస్తూ కూర్చోండి . ” 

స్వామీజీ ఆన్నాడు- “ స్వామినై ఇప్పుడు నేను ఉపాధ్యాయునిగా 
పని చేసేదా ? " 

నేను చెప్పాను . “ అసలు మీ పని అదే మహారాజ్ ! మీలాంటి వాళ్లు 
పిల్లలకు చదువు చెప్పేకార్య క్రమం నిర్వహిస్తేమంచి ఉపాధ్యాయులు 

లేని కొరత కూడా తీరి పోతుంది . ఈ దిశ గా వాస్తవమైన పనిగా జరుగుతూ 
వుంటుంది . " 

స్వామీజీ నవ్వుతూ నవ్వుతూ చేతినీ మూతినీకడుక్కున్నాడు . 
ఆరోజు నుంచి స్వామీజీకీ నాకూ పరిచయం పెరిగి పోయింది . 


- - 


0 ) 


58 


పగటి కల 


గిజుభాయి బగేకా 


59 


ప్రస్తుతం ఆయన నా ద్వారా నూతన బోధనా పద్ధతులను అధ్యయనం 
చేస్తున్నాడు. నేను ఆయన సహాయంతో ధర్మ గ్రంథాలను అధ్యయనం 
చేస్తున్నాను. 

కాలం గబగబా గడచి పోతూవుంది . సంవత్సరాంతానికి అపూర్వ 
మైన సాఫల్యంతో అసాధారణమైన యీ పాఠ్య క్రమాన్ని పూర్తి చేయ 
వలసివుంది . అందులోనేనా ప్రయోగాల ప్రత్యేకత ఇమిడి వుంది . - 

ఇక నుంచి పిల్లలకు చరిత్ర బోధించడం ప్రారంభించాలను 
కున్నాను . 


DA 


నేను చరిత్రకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు పరిశీలించి 
చూశాను. కాని వాటితో నాకు సంతృప్తి కలగ లేదు . ఒకదానిలో ఘటనలు 
కూడా తప్పుగా ఉదహరించబడి ఉన్నాయి. మరొక దానిలో పురాతన 
దృక్పథం కన్పించింది . మూడవది కేవలం వృత్తి దృష్ట్యా వ్రాయ 
బడినది . మరో పుస్తకం శైలిలో దోషాలున్నాయి . బాగా ప్రశంసలందు 
కున్న పుస్తకాలు చిన్న క్లాసుల విద్యార్థులకు బొత్తిగా పనికి రావు . 

నేను ఆలోచించాను. ఈ పాఠ్య పుస్తకాలతో పనిజరిగేటట్లు లేదు . 
అయితే ఏం చేయాలి ? కథల ద్వారానేచరిత్ర బోధిస్తే ఎలా వుంటుంది ? 

విద్యార్థులకు కథల మీద మోజు వుండనే వుంది . కాని ఇంత 
వరకు వాళ్ళకు మరో రకమైన కథలు చెప్పాను . అవి సగం వాస్తవాన్నీ , 
సగం కల్పననూజోడించి చెప్పినవి .గోరంతలు కొండంతలు చేసి చెప్పి 
నవి . అవి ఎక్కువగా కాల్పనిక లోకానికి సంబంధించినవి . చరిత్ర 
కథలలో ఆటువంటి అంశాలు రావడానికి వీలు లేదు . అయినా ఒక 
కథ ప్రారంభించాను. నీరసంగా వున్న చారిత్రక ఘటనలను చేర్చి నేను 
కథ చెప్పడం ప్రారంభించాను. కాని కొంచెం సేపు విన్న తరువాత 


పిల్లలు అసంతృప్తిని వెల్లడించారు . 

వాళ్ళు అన్నారు – “ మాస్టరుగారూ ఇది కథ కాదండి . ” 
“ ఇటు వంటి కథ మేము వినలేమండీ . " 
“ ఆయ్యా , నిన్న చెప్పినటువంటి కథ చెప్పండి . " 
" ఆడుకొనడానికి వెళ్ళి పోదాం , పదండీ . ” 
“ మేము పాటలు పాడతామండీ ! ” 
ఈసారి నా ప్రయత్నం పూర్తిగా విఫలమయినట్లు భావించాను . 

విద్యార్థులు నా చుట్టూ మూగారు. నెమ్మదిగా నా చేయి పట్టుకొని 
గుంజుతూ నన్ను మైదానం మీదికి తీసికొని వెళ్ళారు . 

రాత్రికి నేను ఇంటికి వచ్చి ఆలోచించ నారంభించాను . పూర్తిగా 
చారిత్రక సత్యం చెపితే రుచించదు .చారిత్రక ఘటనలను ప్రత్యక్షంగా 
చూసి వ్రాస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. బహుశా కథ రూపంలోనే చరిత్ర 
కూడా మనోహరంగా వుండవచ్చు . కథలో కథత్వం - తప్పకుండా 
వుండాలి . అంచేత మౌలిక ఘటనలకు దగ్గర దగ్గరగా సంభవమనిపించే 
కల్పిత ఘటనలను పేర్చి చరిత్రను బోధిస్తే బాగుండవచ్చు . 

మరుసటి రోజు నేను ఒక కథ ప్రారంభించాను . 

“ ఒక పెద్ద అడవి వుంది . అక్కడ భిల్లజాతి వాళ్ళ పల్లెవుంది . 
ఆ భిల్లజాతి వాళ్ళు ఆజానుబాహులు . దృఢకాయులు . మహా బలాఢ్యులు . 
మంచి విలుకాం డు . ఆకాశంలో పోయేపోయే పక్షిని బాణంతో 
అమాంతంగా పడగొట్ట గలరు . ఆ అడవిలో ఒక గుడిసెవుంది . " 

విద్యార్థులు వెంటనే ఆకర్షణలో పడిపోయారు . వాళ్ళు కథను 
ఆస్వాదిస్తున్నారు. నేను వీరుడైన వనరాజు కథ ప్రారంభించాను. మౌలిక 
ఘటనలను దగ్గర దగ్గర వుండేటట్లు ఆ కథకు కొన్ని రంగులు 
పులిమాను . 

ఆరోజు కథ సగం మాత్రమేపూర్తి అయింది . 


పగటి కల 


గిజుభాయి బగేకా 


61 


వుంది . 

పిల్లల కేదయినా నష్టం కలిగిస్తున్నానా అనే చింత నాకూ వుంది . 
వాళ్ళు నష్టపడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. చాలా శ్రమ 
పడుతున్నాను. కాని నాకు నాదైన పద్ధతి ఒకటి వుంది . మీకు మీ పద్ధతి 
వుంది . అంతగా మీరుకోరితే నేను నా క్లాసును ఇక్కడ నుంచి దూరంగా 
తీసికొని పోగలను. ” 

ఒకరోజు మా ప్రధానోపాధ్యాయుడు నా క్లాసు చూడటానికి 
వచ్చాడు . సహజంగా ఆయన సజ్జనుడే . కాని కాలమంతా కథ తోనేజరిగి 
పోతూ వుండడం చూచి ఆయన కూడా విసుక్కున్నాడు . నాతో అన్నాడు 
“ అయ్యా , వీళ్ళు యీ విధంగా చరిత్ర ఎలా నేర్చుకుంటారు ? కథ 
చెప్పినంత సేపూ బాగానే వుంటుంది . తరువాత ఈ చెవితో విన్నది ఆ 
చెవిలో గుండా విడిచి పెడతారు . ఈ రకంగా వాళ్ళు ఏం చదువుతారు ? ఏం 


వల్లిస్తారు ? ” 


మరుసటి రోజు విద్యార్థులు మరోపని చేయనివ్వలేదు . 

“ వనరాజు , వనరాజు , వనరాజు కథ చెప్పండి " అని అందరూ 
గోల పెట్టారు. 

నేను వనరాజు కథ పూర్తి చేశాను. తరువాత లోలోపల కొంచెం 
సందేహిస్తూనే “ ఈ కథను రెండోసారి విన దలచుకున్న వాళ్ళు లేచి 
నిలబడండి " అన్నాను. 

ఒకరిద్దరు కాదు , అందరూ లేచి నిలబడ్డారు . 

రెండో రోజు కూడా ఆ కథేసాగింది . ఈ క్రమం మూడోరోజూ , 
నాలుగో రోజూ , అయిదో రోజు కూడా కొనసాగింది . విద్యార్థులెవ్వరూ 
ఆట పాటల పేరెత్తడమేలేదు . వాళ్ళకున్న యీ ఆసక్తి ఎంత వరకు 
నిలిచి వుండగలదో నేనూ చూస్తూవున్నాను . 

ఒకరోజు ప్రధానోపాధ్యాయునికి నన్ను గురించి ఎవరో చెడుగా 
చెప్పారట “ అయ్యా , ఈయనగారి ప్రయోగం సఫలమయ్యేదీ 
విఫలమయ్యేదీ సంవత్సరాంతానికి గదా తెలి సేది . చివరకు విఫలమయ్యాక 
మీరు మాత్రం చేసేదేముంటుంది ? అరెరే , ఏమీ పని జరగలేదే 
అంటారు. అప్పటికి విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోతారు. ” 

అయితే నిజంగా నా కేమీ వింత అనిపించ లేదు . నా మీద ఫిర్యాదు 
చేసిన వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. నా విద్యార్థులకు ప్రతిరోజూ 
కథలు వినే అవకాశం లభిస్తూ వుంది . వాళ్ళు నన్ను చూచి ఎంతో 
సంబర పడుతున్నారు. ఇతర ఉపాధ్యాయుల విద్యార్థులు క్లాసుల్లో తమ 
ఆసంతృప్తిని వెల్లడిస్తున్నారు . వాళ్లూ కథలు వినాలని ఉవ్విళ్లూరు 
తున్నారు. చదువులో శ్రద్ధ చూపడం లేదు . అల్లరి చేస్తున్నారు. ఈ 
కారణంగా నా సహోపాధ్యాయులు నన్ను ద్వేషిస్తున్నారు. ఈ 

నేను అంటూ వుండే వాణ్ణి. " మిత్రులారా , మీరు మీదారినే పోండి . 
నేను నా ప్రయోగం చేసుకుంటాను . నాకు ధైర్యం వుంది . సాహసం 


నాకు కూడా ఆయన చెప్పిన మాట ఉచితంగా ఉన్నదనే అని 
పించింది . నేను ఆలోచించాను. ఆఖరుకు కథలోని ముఖ్య వస్తువు 
విద్యార్థులకుజ్ఞాపకం ఉండి తీరవలసిందే . లేకపోతే చరిత్ర పరీక్షలో 
తప్పుతారు . నాకు యీ పరీక్షా బంధనం ఉండనేవుంది .. 

ఆ మర్నాడే నేను ఒక ప్రయోగం చేశాను . క్లాసులో వనరాజు 
కథ మూడో సారి నడుస్తూ వుంది . నేనుదానిలో కొన్ని మార్పులు చేసి 
చెప్పడం ప్రారంభించాను. అయితేవిద్యార్థులు వెంటనే పట్టేశారు . వాళ్లు 
అన్నారు. “ అయ్యా మళ్లీ మీరు ఇలా చెపుతున్నా రేమిటి ? మొదట్లో వేయి 
గుర్రాలని చెప్పారు. ఇప్పుడు యాభైగుర్రాలని చెపుతున్నా రేమిటీ ? 
మొదటిసారి చెప్పినప్పుడు గుడిసెనదీ తీరాన వుందని చెప్పారు కదా ! " 

నేను మనసులో అనుకున్నాను , వీళ్లు కథను అర్థం చేసుకున్నారు . 
బాగా జీర్ణం చేసుకున్నారు. ఎకూ ధైర్యం పెరిగి పోయింది . ఇక వీళ్లు 
దాన్ని మరచిపోరు అనుకున్నాను . 


co. 


62 


పగటి కల 


గిజభాయి బగేకా 


63 


కొన్ని రోజుల తరువాత నా ప్రయోగ ఫలితాన్ని చూపించాలనే 
ఉద్దేశ్యంతో ఉన్నతాధికారిని నా క్లాసుకు ఆహ్వానించాను. చరిత్ర పాఠాలలో 
విద్యార్థులను పరీక్షించమని ఆయనను కోరాను. పరీక్షించిన తరువాత 
ఆయన చాలా సంతృప్తి చెందాడు . చాలా సంతోషించాడు . “ ఇతర 
క్లాసుల్లో కూడా చరిత్రను ఈ విధంగానే 
బోధించాలి. " అన్నాడు . 

ఆయన అభిప్రాయంతో నాకూ బాగా ధైర్యం వచ్చింది . 

కాని, చేయవలసింది ఇంకా చాలా మిగిలేవుంది . నాలుగు మాసాలు 
గడిచి పోయాయి. అయినా నాకు లభిస్తున్న సఫలత నా ఉత్సాహాన్ని 
ఇనుమడింప జేస్తూ వుంది . 


కాని నేను కొంత కల్పనను మిళితం చేసి చెప్పిన చరిత్ర 
పరీక్షించే వాళ్ళకు ఎలా పనికి వస్తుంది . అంచేత మళ్ళీ ఈ కథలను 
పరీక్ష కుని దుర్భిణిలోకి తీసికొనిరావాలి . 

నేను చెప్పిన కథల నన్నిజినీ వ్రాసి వుంచాను. వాటిని విద్యార్థు 
లకు యిచ్చి చదవమని చెప్పాను . కథలలో సంక్షిప్త పరచడానికి 
వీలైన భాగాలను కుదించాను. దేశ , కాలాలను సరీగానే ఉదహరించాను . 
కథ చెప్పే శైలిలోనూ , వాసే శైలిలోనూ సహజమైన భేదం వుంటుంది . 
ఈ భేదాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతిలోనే కథలను వ్రాశాను . నేను 
వ్రాసి వుంచిన కథలు విద్యార్థులు చదువు తున్నప్పుడు కూడా వారికి 
ఆనందాన్ని కలిగించ గలిగాయి. వాళ్లు వాటిని ఒకటికి రెండు సార్లు 
చదువుతూ పోయారు . 

చరిత్ర విషయంలో ప్రశ్నలు వేస్తే విద్యార్థులు సరయిన జవా 
బులు చెప్పగలరో లేదో నని నేనింకా సందేహిస్తూనే ఉన్నాను. ప్రశ్నలు 
వేయడానికి సాహసించ లేక పోతున్నాను , 

ఒకరోజు నేను ఒక కథను సూత్ర రూపంలో వ్రాశాను . 
ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క ఘటనను ఇమిడ్చాను కథ యొక్క 
ఆ రూపు రేఖను విద్యార్థులకు చదవడానికి ఇచ్చాను. 

దాన్ని విద్యార్థులు చదువుతూవుంటే వాళ్ళకు తాము లోగడ 
చదివిన కథ గుర్తుకు వస్తూ వుంది . తరువాత ఒకరోజు నేను ధైర్యంచేసి 
కథలోని ఘటనలను ప్రశ్నోత్తరాల రూపంలో విద్యార్థులను ప్రశ్నిం 
చడం ప్రారంభించాను . నాకు అమితమైన ఆశ్చర్యం కలిగింది . 
విద్యార్థులు తడబడకుండా , తడుముకోకుండా గబ గబా నా ప్రశ్నలకు 
సరయిన సమాధానాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కేవలం పరీక్షలో 
ఉత్తీర్ణులు కావడమేకాకుండా , తరువాత కూడా వాళ్ళకు యీ చరిత్ర 
పాఠాలుజ్ఞాపకం వుండగలవనే విశ్వాసం నాకు కలిగింది . 


గిజుభాయి బగేకా 


85 


మూడవ భాగం 


ఆరు మాసాలకు 


ప్రతి సంవత్సరం జరుగుతున్న సంప్రదాయం ప్రకారం ఈ 
సంవత్సరం కూడా మా పాఠశాల చాలా ముందుగానే కావలసిన 
యోర్పాట్లు చూసుకోవడం ప్రారంభించింది . డైరెక్టరుగారురాబోతున్నారు. 
ఆయన వచ్చినప్పుడల్లా మా పాఠశాలను తప్పకుండా దర్శిస్తాడు . ఆ 
రోజు పాఠశాలలో ఒక సభ జరుగుతుంది . విద్యార్థులు తమ చిలుక పలు 
కులు వినిపిస్తారు . కవితలు చదువుతారు . డిల్లు చేస్తారు. మంచి పని చేసే 
విద్యార్థులకు డైరెక్టరుగారు బహుమతులిస్తారు . మిగిలిన వాళ్ళ క్కూడా 
ఏదో ఒకటి ఇస్తుంటారు . ఆ రోజు పాఠశాలలో అందరికీ మిఠాయి 
పంచి పెడతారు. 

ప్రధానోపాధ్యాయుడు అన్ని క్లాసుల్లోని విద్యార్థులను ఒకచోట 
సమావేశ పరిచాడు . ఆయన దృష్టిలో బాగా పాడగల రనుకున్న వాళ్ళనూ , 
బాగా మాట్లాడ గలరనుకున్న వాళ్ళనూ , మర్యాదగా ప్రవర్తించ గలరను 
కున్న వాళ్ళనూ ఏరుతున్నాడు. నాక్కూడా అటువంటి సూచన పంపించ 
బడింది . కాని నా క్లాసు 
పిల్లలు ఆ సమావేశంలో లేరు . ప్రధానోపాధ్యా 

యుడు కారణం అడిగాడు - " అయ్యా నా క్లాసు పిల్లలు ఈ కార్య 
|కమంలో పాల్గొనరు " అని చెప్పాను . 

“ ఎందువలన ? " 


“ ఇదంతా కేవలం డైరెక్టరు గార్ని సంతోష పరచడానికి , ఆయన 
ప్రశంసలను పొందడానికి చేస్తున్నదే గదండీ ? " 

“ అవును , ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం. మన 
ఉన్న తాధికారిగారి అభిప్రాయం కూడా ఇదే . " 

" ఆవునండీ , కావచ్చు . కాని నా మనస్సు దీనికి అంగీకరించడం 
లేదు . నేను అందులో పాల్గొన లేను . నా క్లాసు 
పిల్లలు కూడా పాల్గొనరు . " 

“ ఆయితే మీరు నాకు సహకరించడం లేదని , పైగా నా కార్య 
క్రమానికి అడ్డుతగులు తున్నారనీ నేను ఉన్నతాధికారికి తెలియజేయ 
వలసి వుంటుంది . " 

“ అయ్యా , మీరు తప్పకుండా ఆయనకు వ్రాయండి . నేను ఆయ 
నకు నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తాను . " 

“ సరే మంచిది , అలాగే వ్రాస్తాను . " 

ఆ గాభరాలో , ఆవేశంలో ప్రధానోపాధ్యాయుడు ఉన్నతాధికారికి 
నా మీద ఫిర్యాదు వ్రాసి పంపించాడు . ఈ 

సభా సంరంభం కోసం పాఠశాలలోని ఇతర క్లాసులపిల్లలను 
ఏరుకున్నారు. శ్యామసుందర్ , భీమశంకర్ సంస్కృత శ్లోకాలు చదవ 
డానికి , దేవీసింప్ , ఫేమ్ చంద్ కవితలు గానం చేయడానికి , చంపక్ , 
రమణీక్ , నేమీచంద్ , సర్జర్‌లాల్ సంవాదాలు పలకడానికీ , మంచి 
విగ్రహ పుష్టిగల పది పదిహేను మంది విద్యార్థులను డ్రిల్లు చేయడానికి 
నిశ్చయించారు. 

నేను మనసులో అనుకున్నాను - ఓ ప్రధానోపాధ్యాయ మహా 
శయా ,శాభాష్ ! ఓ ప్రాథమిక పాఠశాలా , శాభాష్ ! ఓ ప్రస్తుత విద్యా 
విధానమా , శాభాష్ !..... ఈ నిశ్చయించ బడిన వాళ్ళల్లో యెవ్వరూ తమ 
కిచ్చిన విషయంతో సంబంధం వున్న వాళ్ళు కాదు .శ్యామసుందర్ , భీమ 
శంకర్ కంఠాలు కొంచెం మధురంగా ఉంటాయి. బ్రాహ్మణుల పిల్లలు . 


86 


పగటి కల 


ఇంట్లో సంస్కృత వాతావరణం వుంది . అంచేత వాళ్ళను శ్లోకాలు చదవ 
డానికి ఎన్నిక చేశారు . కాని ఎంతగా రుబ్బినా వాళ్ళకు ఆ శ్లోకాలు 
జ్ఞాపకం వుండవు . వల్లించలేక వాళ్ళు సతమతం అవుతున్నారు. ఈ 
స్థితిలో అంతకన్న ఏంజరుగుతుంది ? నేను మనసులో విచారిస్తూ ఇంటికి 
చేరాను. భోజనం చేస్తూ ఉండగా ఉన్నతాధికారి దగ్గర నుంచి ఉత్తరం 
వచ్చింది . “ మీతో కొంచెం పని ఉంది , కార్యాలయానికి వచ్చి కలుసు 
కోండి ! అని | వాశారు . ఆ పని యేమిటో నాకు తెలిసే వుంది . నేను 
కార్యాలయానికి వెళ్ళగానేఆయనకోపంతో ఉండటం చూశాను. మీసాలు 
లేని ఆయన పెదవులు అదురుతున్నాయి.చాలా కోపంగా వున్నట్లు కన్పిస్తు 
న్నాడు. నన్ను చూడగానే కూర్చోండి ! , అని చెప్పి ఆ విషయం 
ఎత్తాడు — “ మీ క్లాసుపిల్లలు సభా కార్యక్రమంలో ఎందుకు పాల్గొనరు ? 
అందులో కొందరు అందమైన వాళ్ళూ , చురుకైన వాళ్ళూ ఉన్నట్లుంది ! " 

నా మనసు శాంతంగా వున్నా మెదడు వేడెక్కింది . నేనన్నాను - 
“ ఆందమైన వాళ్ళూ , చురుకైన వాళ్ళూ ఇతరులను ఆహ్లాద పరచడాని కేనా 
వున్నదీ ? ఇతరుల ముందు నాట్యం చేసి, ఆడీ , పాడి కృత్రిమ ప్రశంస 
లను సంపాదించడానికేనా వున్నదీ ? " 

తీవ్రంగా వున్న నా సమాధానం విని ఆయన కొంచెం శాంతించి 
ఆన్నాడు — “ బ్రదర్ , మనకు సభ కొత్తదేమీకాదు . అనేక సంవత్సరాల 
నుంచి ఈ రివాజు కొనసాగుతూ వస్తున్నది . డైరెక్టరు వచ్చినప్పుడల్లా 
ఆలా జరుగుతూనేవుంటుంది . " 

“ అయ్యా ,క్షమించండి ! " నేను కొంచెంఉద్రేకంగానే అన్నాను — 
“ అది రివాజుగా వస్తే రావచ్చుగానీనా దృష్టిలో అది సరయిన పద్ధతి 
కాదు . మనందానిని ఖండించాలి . ఇది కేవలం ఆడఁబరం కోసం చేసే 
ఆర్బాటం . అంతా మోసం . డైరెక్టరు గారిని కూడా మోసగించడమే! " 

“ మోసమా ? ఇందులో మోస మేముందీ ? " 


గిజుభాయి బగేకా 

. B7 
“ అయ్యా , మనం ఆయన సమక్షంలో ప్రదర్శించేదంతా ఏమిటి ? 
విద్యార్థులను తిట్టి , కొట్టి , రుబ్బించి తయారు చేసిన సరుకే గదా ? అది 
మన బోధనకు నిజమైన ఫలితం కాదు . సహజమైన పరిణామం కాదు . 
అనేకరోజులు రిహార్సల్ సాగుతుంది . తీవ్రంగా వల్లె వేయిస్తాం. ఇంత 
శ్రమ పడిన తరువాత వాళ్లు వాటిని చిలక పలుకుల్లాగా సభలో ఒప్ప 
జెప్పుతారు. అది కూడా వెనుక నుంచి సహాయం అందితేనే. ఇలా చేయ 
డంతో పిల్లల కాలమూ , శక్తీ రెండూ వ్యర్థమైపోతున్నాయి. వాళ్ళ 
చదువు వెనుక బడుతున్నది . ఏయే పనులకు ఏయే విద్యార్థులను ఎంచు 
కొన్నారో వాళ్లు ఆయా పనులకు అర్హులు కారు. ఆయా పనులలో నిపు 
ణులుకారు . వాళ్ళను చావబాది విద్వాంసులను చేసినట్లుగా వుంటుంది . 

"కాని ఇందులో మోసం ఏముంది ? " 

“ మోసం ఏముంది అంటారా ? మనపిల్లలు తెలివిగలవాళ్ళనీ, మన 
పాఠశాల అందమైనదనీ, మన కార్యక్రమం ఆదర్శవంతమైనదనీ డై రె 
క్టరు గారు భావించేటట్లు చేయడం మోసం కాక మరేమిటంటారు ? వాస్త 
వంగా మనం ఏమిటో , ఏమి కాదో మనకు బాగా తెలుసు. ” 

అధికారి కొంచెం సేపు మౌనం వహించాడు . కూర్చొని ఆలో 
చిస్తూ వున్నాడు. నేను మళ్ళీ ఆన్నాను " ఆయ్యా , మనం ఎటూ దగా 
చేస్తూనేవున్నాము. పైగాపిల్లలను కూడా ఆదారినేతీసుకు పోతున్నాము. 
మన డైరెక్టరుగారు మనల్ని చూచి సంతోషిస్తున్నట్లుగా అభినయిస్తారు . 
బహుమతులు ప్రదానం చేస్తూ అంటారు- ఈ విద్యార్థులు తెలివి తేటలనూ , 

యోగ్యతనూ , అభిరుచిని ప్రదర్శించారు . అందుకు నేను చాలా సంతో 
షిస్తున్నాను. నిజంగా వీళ్ళల్లో కొందరు విద్యార్థులు భవిష్యత్తులో మంచి 
పండితులుగానూ, ఉత్తమ పౌరులుగానూ , నిజమైన మనుషులుగానూ 
తయారుకాగలరనే విశ్వాసం కలిగిస్తున్నారు. వీళ్ళను ప్రోత్సహించ 
డానికే యీ బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ పద్ధతిని నేను హృదయ 


గిజుభాయి బగేకా 


69 


88 


పగటి కల 


పిల్లల సమయం వ్యక్తం కాకుండా , వాళ్ళ శక్తి దుర్వినియోగం 
కాకుండా , దగా , మోసం , ఆడంబరం , ఆర్భాటం లేకుండా వుండే 
ఏర్పాటు చేస్తాను . అయితే మీరు వారిని నా క్లాసులోకి తీసికొనిరావాలి . 
నా కార్యక్రమం చూచి మీరూ , డైరెక్టరుగారూ ఇరువురూ సంతృప్తి 
చెందగలరనే నేను విశ్వసిస్తున్నాను. " 

ఆయన కొంచెం సేపు ఆలోచించి ఓ చిరునవ్వు నవ్వాడు . 
ఆప్పుడు నాతో ఆన్నాడు — “ సరే మంచిది , అయితే మీరు ఒక పని 
చేయండి . నేను మీ ప్రధానోపాధ్యాయునికి ఓ లెటరు వ్రాస్తాను . ఆయన 
మిమ్మల్ని తనకార్యక్రమంలో పాల్గొనే పని లేకుండా వదిలేస్తాడు . కాని 
చూడండీ , ఆయనను మీరు వేధించకండి . పాపం ఆయన పురాతన 
భావాలు కలవాడు . మీరేమో నూతనోత్సాహంతో వున్న నవ యువకులు . 
నేను ఉభయులనూ సంబాళించుకోవాలి . ఈ పని ఎంత కష్టమైనదో మీకు 
తెలియనిది కాదు . " 

నేను మనసులో అధికారిని ప్రశంసించుకుంటూ అన్నాను — “ సరే 
మంచిదండీ , మరి నాకు సెలవిస్తారా ? " 


పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ విద్యార్థులకు ఈ బహు 
మతులు ఇస్తుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది . అయితే యీ 
మాటలు ఆయన హృదయంలో నుంచి వస్తున్నవే నంటారా ? ఈ కార్య 
క్రమమంతా కేవలం ఆయన ముఖస్తుతికోసం ఏర్పాటు చేయబడిందనే 
విషయం ఆయనకు మాత్రం తెలియదంటారా ? మన యీ బహుమతులు 
పొందినపిల్లల చేత రుబ్బించ కుండా వుంటే , ప్రత్యేక శ్రమతో వీళ్ళను 
తయారు చేయకుండా వుంటే , వీళ్లు ఎంతటి పండితులో , ఎటువంటి 
పౌరులో , ఎంత మంచి మనుషులో మీకూ , మాకూ , వీళ్ళ తల్లిదండ్రు 
లకూ బాగా తెలిసిన విషయమేగదా ? " 

అధికా 3 అన్నాడు - " బ్రదర్ , మీరుగొప్ప విద్యావేత్తలే గాని 
అనుభవులు కారు. మీకు యింకా వ్యావహారిక అనుభవం కలుగ లేదు . 
మీ దృష్టిలో అన్ని విషయాలూ సిద్ధాంత మయంగా వుంటాయి. కాని 
మేము అన్ని వైపులా చూడవలసి వుంటుంది . " 

నేనన్నాను — “ అయ్యా, నిజమే. అయినా నేను మాత్రం యీ 
కార్యక్రమంలో పాల్గొనలేను . ఈ మోసం, ఈ దగా నేను సహించ లేను . " 

“ అయితే మీరు ఏం చేస్తారు ? " 

“ అయ్యా , నా క్లాసును మాత్రం మీరు యీ దగాకూ , మోసానికి 
దూరంగా ఉండనివ్వండి . ” 

“కాని దీని వలనచాలా ఇబ్బంది వచ్చి పడుతుంది . ఇతర ఉపా 
ధ్యాయులూ , అధికారులూ నన్ను గురించి ఏమంటారో తెలుసు 
గదా ! నా ఇబ్బందులు ఎంతగానో పెరిగిపోతాయి చూశారా ! పైగా 

యోగ్యులైన మీక్లాసు 
పిల్లలను చూచి డైరెక్టరు గారు ఎంతో ఆనందిస్తా 
రని నేను ఆశించాను. కాని మీరేమో....... . 

నేనన్నాను — “ అయ్యా , నన్ను మాత్రం దీనికి దూరంగానే 
ఉంచండి . నేను డైరెక్టరు గారి వినోదం కోసం ఏదో ఒకటి చేస్తాను . 


మం 


ఈరోజు పాఠశాలలో ఎంతో ఉత్సాహంతో ఏర్పాటులుజరుగు 
తున్నాయి. ఉన్నతాధికారి గారు వస్తారు ! డైరెక్టరుగారు వస్తారు ! 

చిన్న , పెద్ద ఆఫీసర్లు , గ్రామస్తులు ,పిన్నలూ - పెద్దలూ ,పిల్లల 
తల్లిదండ్రులూ , విద్యార్థులు , ఉపాధ్యాయులూ ఆందరూ వచ్చేశారు . నా 
సహోపాధ్యాయులస్థితి విచిత్రంగా వుంది . వాళ్ళ గుండెలు దడదడ లాడు 
తున్నాయి. ముఖాలలో అసంతృప్తి వెల్లడవుతూ వుంది . అయినా పళ్ళ 
బిగువుతో నిక్కుగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు . తమ తమ 
పనులు చేస్తూ వున్నారు. ప్రధానోపాధ్యాయుడు మా పాఠశాలలోని 
అల్లరిపిల్లల నందరినీ ఓ ప్రక్కకుపిలిచాడు . వాళ్ళను భయ పెడుతూ 


70 


పగటి కల 


చెప్పాడు - “ఒరేయ్ సోమరిపోతులూ చూడండి ! ఏ మాత్రమయినా అల్లరి 
చేశారా రేపు మీ వీపులు పగిలాయనుకోండి . మిమ్మల్ని దూది ఏకినట్లు 
ఏకుతాను తెలిసిందా ? " 

కర తాళాలతో , మేళ తాళాలతో స్వాగతమిస్తుండగా డైరెక్టరు 
గారు వచ్చేశారు. సభ ప్రారంభమయింది . ప్రధానోపాధ్యాయుడు పాఠ 
శాల వార్షిక నివేదిక బిగ్గరగా చదివి వినిపించాడు . వినేవాళ్ళకు తాను 
వణకడం లేదనే విశ్వాసం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చది 
వాడు . మాటి మాటికి నిట్టనిలువుగా నిలబడి నిక్కుతూ చదివాడు . వివ 
రాలు పూర్తిగా చదివేలోపల ఆయన చొక్కా చెమటతో తడి సేపోయింది . 

ఆయన గొంతు కూడా గరగర లాడింది . నివేదిక పూర్తయ్యాక రెసిటే 
షన్స్ అంటే పద్య పఠనం, పిల్లల సంవాదాలు ప్రారంభమయ్యాయి . 
పిల్లలు గ్రామోఫోన్ లాగా పద్యాలు చదువుతున్నారు. వారి వదనాలలో 
హావ భావాలేవీ కన్పించడం లేదు . వాళ్లు కాళ్ళూ , చేతులూ కదిలిస్తూ 
అరుస్తున్నట్లేచదువుతున్నారు. కాని విచారం ఏమిటంటే సెలెక్టు చేసిన 
పద్యాలు సరళమైనవీ, అందమైనవీ, మంచి మంచి కవులు వ్రాసినవే 
ఆయినా విద్యార్థులకు మాత్రం అవి అర్థం కానంత కఠినంగా వున్నాయి . 
పాపం వాటి అర్థం తెలియకుండానే చదివేస్తున్నారు. పైగా అభినయం 
కూడా వెలగ బెడుతున్నారు. తమ రసికత్వాన్ని వెల్లడిస్తున్నారు. పిల్లల 
సంభాషణల పరిస్థితి కూడా ఇలాగేవుంది . సంవాదాలెప్పుడూ ఉపదే 
శాలతో నిండివుంటాయి . పెద్దల నోటవస్తుంటే అందంగా ఉండే ఉప 
దేశాలుపిల్లల నోటబడి వికారంగా తయారయ్యాయి . ఉపదేశాల ప్రహస 
నాలుచాలా ఆసభ్యంగానూ , సిగ్గుచేటుగానూ ఉన్నాయి . నా ఒక్కడికే 
అలా అనిపించడం కాదు , స్వయంగా డైరెక్టరు గారు కూడా అలాగే 
భావిస్తున్నట్లు నేను గమనించాను. ఆయన అందుకే ముసిముసి నవ్వులు 
నవ్వుతున్నారు. నా సహోపాధ్యాయులు తటస్థ భావంతో చూడటానికి 


గిజుభాయి బగేకా 
ప్రయత్నిస్తేవాళ్లకూ అలాగే అనిపిస్తుంది . 

సభా కార్యక్రమం పూర్తిఅయింది . డైరెక్టరుగారు కృతజ్ఞతను 
వెల్లడించారు. తమ ఆనందాన్ని తెలియజేశారు. బహుమతులు పంచి 
పెట్టారు. ప్రధానోపాధ్యాయుడూ , ఉన్నతాధికారీ , తదితరులూ ఆరోజు 
కార్యక్రమానికి సంతృప్తి పడినట్లుగానేకన్పిస్తున్నారు. డైరెక్టరుగారు 
మర్యాద సూచకంగా “ మీ పాఠశాలకార్యక్రమం నాకు చాలా సంతోషాన్ని 
కలిగించింది ” అన్నారు. 

ఇంతలో ఉన్న తాధికారి డైరెక్టరుగారికి విన్నవించారు — “ అయ్యా , 
ఈయన నాలుగవ తరగతి ఉపాధ్యాయుడు . మీకు తన కార్యక్రమాన్ని 
చూపించాలనికోరుతున్నాడు . ఆ తెరచాటున ఆయనేదో ఏర్పాటు చేశాడు . " 

డైరెక్టరుగారుచాలా ఔదార్యం ప్రదర్శించారు . వెంటనేచూడటానికి 
ఆంగీకారం తెలిపారు. నేను తెర లోపలికి వెళ్ళాను. మూడవ గంటకొట్టి 
తెర ప్రక్కకులాగేశాము. మధ్యలో నేను , నాకు సమీపంగా నా విద్యార్థులూ , 
రోజూ మా క్లాసులో పాడుతున్న ప్రార్థనా గీతమే ప్రార్థన రూపంలో 
పాడుతూ వున్నాము.క్లాసుగది అంతా ప్రశాంతంగా వుంది . హఠాత్తుగా యీ 
నాటక ప్రదర్శన యేమిటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు . 

ప్రార్థన తరువాత విద్యార్థులు కోర్టుకు వెళ్తాను అనే పేరుగల 
నాటకం ప్రారంభించారు . ఒకపిల్లవాడు ఎలుక గా వున్నాడు . నడుముకు 
ఒక తాడు కట్టుకొని దానిని తోకగా అమర్చుకున్నాడు . తలకు ఓ 
నల్లటి గుడ్డ కప్పుకున్నాడు. నాలుగు కాళ్ళమీద నడుస్తూ అతడు చూం , 
చూం అంటున్నాడు . ఒకపిల్లనాడు దర్జీగా , రెండో కుర్రవాడు రంగులు 
అద్దకం వేసేవాడుగా , మూడో కుర్రాడు ముత్యాల వానిగా , నాలుగోవాడు 
మృదంగం వాయించే వానిగా , అయిదోవాడు రాజుగా , ఆరోవాడు రాజుగారి 
సిపాయిగా మారారు. నేను ఆరోవాణ్ణి. రాజుగారి సిపాయిని . 

పాత్రధారులందరూ నిత్యంధరించే సాదా దుస్తులేధరించి వున్నారు . 


72 


పగటి కల 


గిజథాయి బగేకా 


78 


రాజు ఠీవిగా టేబులు మీద కూర్చున్నాడు . తలమీద వంకరటోపీ 
ధరించి 
వున్నాడు . సిపాయి అంటే నేను మీసాలు దువ్వి వాటిని నిలబెట్టాను. తల 
పాగ వంకరగా చుట్టుకున్నాను. ఒక చేతిలో కర్రవుంది . మృదంగం 
వాని దగ్గర మృదంగం వుంది . మిగిలినవాళ్లు వట్టి చేతులతోనేఉన్నారు . 

మా వేదికచాలా సాదాగా వుంది . తెర గుడ్డమీదకార్యక్రమ మంతా 
వ్రాసి వుంది . క్లాసు గది శుభ్రంగా ఊడ్చివుంది . నేలమీద ఒక విద్యార్థి 
ఇంటినుంచి తెచ్చిన దుప్పటి పరచాము. వేదికను అలంకరించడానికి తగిన 
వస్తువులేవీ పాఠశాలలో లేవు . అయినా రావి కొమ్మలూ , వేప కొమ్మలూ 
తెచ్చి అక్కడక్కడ వుంచాము. కొమ్మలతో , ఆకులతో గోడలను ఆలంకరిం 
చాము. నేలమీద రంగు రంగుల సుద్ద ముక్కలతో పిల్లలు తమకు తోచిన 
చిత్రాలు గీశారు . ఎలుక నాటకం ప్రారంభ మయింది . సమా ప్రమయ్యింది . 
పిన్నలూ పెద్దలూ అందరూ ప్రశాంతంగా చూస్తూవున్నారు. విద్యార్థులు 
చాలా ఆస క్తితో , ఉత్సాహంతో చూస్తూ వున్నారు. పెద్దలుకూడా చాలా 
ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు . 

“ ఏమిటిది ? ఏమిటీ నూతనత్వం ? ఏమిటి నాటక ప్రదర్శన ? " 
పిల్లలు నాటకాన్ని అందంగా ప్రదర్శించారు. పొరపాట్లు కూడా 
చేయ లేదు . ప్రాంప్టర్ ను కూడా పెట్టలేదు . ఎవరయినా కొంచెం పొరపాటు 
పడబోతే అక్కడికక్కడే నేనుదాన్ని సవరించేవాణ్ణి. 

రెండవ నాటకంగా ముసలమ్మ , మూడవ నాటకంగా కుందేలు 
ప్రదర్శించాము. 

అక్కడ వున్నదల్లాఒక దేతెర . సీన్ గానీ, సీనరీగానీ పేరుక్కూడా 
లేదు.పిల్లలు ఒక్కొక్కప్పుడు తలకు గుడ్డ చుట్టుకునేవాళ్లు . ఒక్కొక్క 
ప్పుడు ఓ కర్ర చేత బుచ్చుకునే వాళ్ళు . మిగిలిన ఆధారమంతా పిల్లల 
అభినయమే. 

అంతిమ ప్రార్థనతో నాటకాల ప్రదర్శన సమాప్తమయింది , నేను 


వేదిక మీదికి వచ్చాను. నేను నాటకం మేనేజరు హోదాతో ప్రేక్షకుల 
ముందు నిలబడ్డాను. వారితో చెప్పాను. “ సజ్జనులారా , మా యీ నాట్య 
ప్రయోగాలను ప్రశాంతంగా చూచినందుకు మేము మీకు మా కృతజ్ఞతాభి 
వందనలు సమర్పించు కుంటున్నాము. ఈ సందర్భంగా మరో విన్నపం 
చేయదల్చుకున్నాము. అందరూ ఆలకిస్తారని ఆశిస్తున్నాము. " - 

“ వీళ్ళు నాలుగవ తరగతి విద్యార్థులు. ఈ సందర్భంగా మనం 
కూడా మన నాటకాలను ఎందుకు ప్రదర్శించ గూడదూ ? అని అడగ్గానే 
వీళ్లు అందరూ ఎంతో సంతోషంగా అందుకు సిద్ధమయ్యారు . చాలా 
ఉత్సాహాన్నీ , తత్పరతనూ చూపించారు. వెంటనే నాటకాలను ఎన్నిక 
చేసుకున్నాము. వీళ్లు చదివిన కథలూ , వినిన కథలే మీ సమక్షంలో ఇప్పుడు 
నాటకాలుగా అభినయించారు. ప్రతివారం మనం ఎటువంటి ఏర్పాటులూ 
లేకుండా ఎలా నాటకం ప్రదర్శిస్తుంటామో అలాగే ఈసారి కూడా ఎందుకు 
ప్రదర్శించకూడదూ అని వాళ్ళతో అన్నాను . మా క్లాసులో దేనినీకంఠస్తం 
చేసేపనే లేదు . అలా చేయించేదే లేదు . కథలోని ఇతివృత్తం విద్యార్థులకు 
బాగా తెలిసేవుంటుంది . కథలో తన కథనమేమిటో ప్రతి పాత్రకూ తెలుసు . 
కథతో సంబంధం పెట్టుకొనే ! పసంగానుసారంగా వేదిక మీద అందరూ 
తమ ఇష్టం వచ్చినట్లుగా సంభాషణలు చెపుతారు. ఇందులో ఏ విద్యార్థి 
తన పోర్షన్ కంఠస్థం చేయవలసిన అవసరం వుండదు . సీన్ , సీనరీ , 
వేషం ఇవన్నీ నాటకానికి ఉపాంగాలే గాని ప్రధాన అంగాలు కావు . 
నాటకానికి ప్రధానమైన అంగం అభినయం, భావ ప్రదర్శన . అభినయం 
మీదా , భావ ప్రదర్శన మీదే మేము ఎక్కువ శ్రద్ద చూపుతాము. వేష 
ధారణపై అంతగా శ్రద్ధ చూపించము. అంచేత అభినయం అభివృద్ధి 
చెందడానికి పూర్తి అవకాశం లభిస్తుంది . ఇప్పుడు ఇక్కడ మీరు చూచిన 
దానితో మా పద్ధతిని గమనించే వుంటారు. నా విద్యార్థులకు ఇటువంటి 
కార్యక్రమంలో చాలా ఆనందం కలుగుతుంది . వాళ్ళు దీనిని హృదయ 


పగటి కల 


గిజుభాయి బగేకా 


పూర్వకంగా వాంఛిస్తుంటారు. వాళ్ళను ప్రశంసించ వలసిన అవసరం 
ఎప్పుడూ రాదు . వాళ్ళకు తమ పనిలో తృప్తి దానంతటదే కలుగుతుంది . " 

“ సజ్జనులారా , ఎంతో ప్రేమతో , ప్రశాంతంగా మీరు యీ నాటక 
ప్రదర్శనలు చూచినందుకు నేను మళ్ళీ తమకు హృదయపూర్వకంగా 
ధన్యవాదాలు సమర్పించు కుంటున్నాను. " 

డైరెక్టరుగారి వదనంలో ఆనందం తొణికిసలాడుతూ వుంది . నేను 
చాలా సేపటి నుంచి ఆ విషయం గమనిస్తూనేఉన్నాను . ఆయన వెంటనే 
లేచి ఇలా అన్నారు 

" I cannot but congratulate both the teacher and the 
taught for the real treat they gave us this afternoon . It 
was splendid I felt, I was in a new school in my country , 
England . It was really charming to see little kiddies 
playing mouse and tailor and king and so forth and so on , 
all spontaneous and free : All recitation and cramming 
is a thingof the past. Oh ! It is a terrible demon! It is ugly , 
soul-killing." 1 

ఇలా అని కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రారంభించారు -- - 
" I again say, Iam very happy to see this. I won t 
" శ్రీ లక్ష్మీ శంకర్ , వారి విద్యార్థులు యీ సాయంత్రం మన 
మనస్సులకు యదార్థమైన ఆనందాన్ని కలుగజేశారు . అందుకు నేను 
వారిని అభినందిస్తున్నాను. వారి కార్యక్రమం నిజంగానే అందంగా 
వుంది . నేను నా మాతృభూమి యైన ఇంగ్లాండులో వున్నానా 
అనిపించింది . ఈ చిన్న చిన్న పిల్లలు స్వయంస్ఫూర్తితో 
ఎలుకగా , దర్జీగా , రాజుగా అభినయించిన దృశ్యం అద్భుతంగా 
ఉందనడంలో సందేహం లేదు . రెసి టేషన్ , అతిగా వర్ణించి చెప్పే 
సంభాషణల కాలం గతించి పోయింది . ఇవి నిజంగా కూరమైనవీ, 
ఆసభ్యమైనవీ , ఆత్మను చంపే సేవీ . " 


give them prizes. The genuine pleasure they felt while 
acting, is a greater and better reward than anything else . 
I am very glad indeed , very, very glad . " . 

సమావేశం ముగిసింది . అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి 
పోయారు. 

ఉన్నతాధికారిగారి సంతోషానికి మేర లేదు . ఆయన నన్ను డైరెక్టరు 
గారికి పరిచయం చేశాడు . నా ప్రయోగాన్ని గురించి కూడా ఆయనకు 
వివరించాడు . డైరెక్టరుగారు నాకు షేక్ హాండ్ ఇస్తూ అన్నారు-- - 

" Bravo ! you are success! Go on with your experi 
ments . This is something ! Rest is sham and bosh ! 2 

డైరెక్టరుగారి యీ మాటలు ఉన్నతాధికారి మనసులో ఎంతగా 
గిలిగింతలు పెట్టివుంటాయో, అవి ఆయనకు ఎంత గర్వాన్ని కలిగించి 
ఉంటాయో మీరే స్వయంగా ఆలోచించుకోండి . నేనెటూ సంతోషంగానే 
ఉన్నా ననుకోండి ! 

నేను ఇంటికి వెళ్ళాను. నిజంగా నేనీరోజు యెంతో ఆనందంలో 
మునిగిపోయాను. డైరెక్టరుగారు షేక్ హ్యాండ్ ఇవ్వడం , నన్ను ప్రశం 
సించడం నా ఆనందానికి ఒక కారణమైతే కావచ్చు కాని అసలైన కారణం 

“ నేను మళ్ళీ చెపుతున్నాను, ఈనాటి యీ కార్యక్రమం చూసి 
నాకు చాలా ఆనందం కలిగింది . ఇందుకు నేను బహుమతి 
ఇవ్వను . నాటకం అభినయిస్తున్న సమయంలో పిల్లలకు కలిగిన 
యథార్థమైన ఆనందమే వాళ్ళకు నిజమైన బహుమతి . నిజంగా 
ఈరోజు నేనుచాలా సంతోషంగా ఉన్నాను. " 
“శాభాష్ ! మీరు మీ కార్యక్రమంలో విజయం సాధించారు . 
ఇలాంటి ప్రయోగాలు వరుసగా చేస్తూ వుండండి . వాస్తవమైన 
విద్య ఇందులోనేవుంది . మిగతావన్నీ దగా కోరువి , నిరుపయోగ 


1 . 


మైనవి ! " 


పగటి కల 


గిజుభాయి బగేకా 


17 


ఏమిటందే ఈనాడు నా ప్రయోగాలుగౌరవించ బడ్డాయి. డైరెక్టరుగారు 
ఒక పొలిటికల్ ఆఫీసరుగదా , ఆయనకు కొత్త పద్ధతిలో నడిచే పాఠశాలకు 
సంబంధించిన అన్ని విషయాలూ ఏమి తెలుసులే అనుకున్నాను. కాని 
ఆయన తన కుమారుణ్ణి చదువుకోసం యూరప్లో అత్యంత అధునాతన 

మైన పాఠశాలలో చేర్పించాడని తరువాత తెలిసింది . అంచేతనేఆయన 
నవీన విద్యను , నవీన బోధనా పద్ధతులను అంతగా ప్రేమిస్తున్నాడు . 

చీకటి పడిన తరువాత నలుగురైదుగురు నా సహోపాధ్యాయులు 
నన్ను కలిసికొనడానికి వచ్చారు . వాళ్ళు నన్ను డై రెక్టరుగారు ఏమి 
చెప్పారు, ఏమి చెప్పలేదు అని అడుగుతూ ఉండగానే నన్ను తన 
యింటికి వచ్చి కలుసుకో వలసినదిగా ఉన్నతాధికారి లేటరు పంపించారు . 
నేను ఆయన ఇంటికి వెళ్ళిపోయాను . 

ఉన్నతాధికారి ఈరోజు చాలా సంతోషంగా కన్పిస్తున్నారు . 
డైరెక్టరుగారు కూడా పాఠశాలలోనికార్యక్రమం చూచి చాలా సంతోషం 
వెల్లడించారు! వెళ్ళగానే ఆయన నాకు కుర్చీ యిచ్చాడు . ఆయన ఓ పడక 
కుర్చీలో కూర్చున్నాడు . ఆయన అన్నాడు " బ్రదర్ , మీరు నాకు యీ 
సంగతి చెప్పండీ ! నాటకంలోని సంభాషణలుపిల్లలు వల్లించారా లేదా ? " 

నేనన్నాను. “ అయ్యా , వాళ్ళ కార్యక్రమం చూశాక మీకేమని 
పించింది ? మీ మనసు మీద దాని ప్రభావం ఎలావుంది ? " 

ఉన్నతాధికారి అన్నాడు. “ నేనుచాలా సంతోషించాను. నాకెంతో 
ఆనందం కలిగింది . కానిపిల్లలు ఇదంతా ఎలా జ్ఞాపకం పెట్టుకో 
గలిగారు? వాళ్లుచాలా బాగా సంభాషణలు చెప్పారు. ” 

నే నన్నాను . “ మీరు నిజం చెబుతున్నారు. నేను వాళ్ళకు కథలు 
వినిపించాను. ఆ కథలు వాళ్ళకు బాగా నచ్చాయి . కథలోని పాత్రల 
మనో భావాలలో లీనమైపోయారు. ఏ విషయాలను వాళ్ళు వాస్తవంగా 
తమవిగా స్వీకరించారో వాటినేతమ పద్ధతిలో వెల్లడిస్తున్నారు. ” 


అధికారి అన్నాడు . “కాని వాళ్ళకు అభినయం ఎవరు నేర్పారు ? " 

నేనన్నాను . “ ఎవరు నేర్పుతారు ? మేము ప్రతివారం నాటకాన్ని 
అభినయిస్తూ ఉంటాము. అందులో స్వయంగా నేను కూడా పాల్గొంటూ 
ఉంటాను. 

పిల్లలు సరేసరి ! నేను నా పాత్ర యొక్క హావ భావాలను 
వాళ్ళ ముందు ప్రదర్శిస్తూ వుంటాను. 

పిల్లలు కూడా తమ తమ పాత్రల 
హావ భావాలను వెల్లడిస్తూ ఉంటారు . 

అధికారి అన్నాడు. “కాని అది ఎలా సాధ్యమవుతుందో నాకు 
మాత్రం అర్థంకావడం లేదు . " 

నేనన్నాను. “ అయ్యా , విద్యార్థుల కళ్ళు ఎప్పుడూ తెరచుకొనే 
ఉంటాయి. వాళ్ళు తమ నిత్య జీవితంలో దర్జీ , వడ్రంగినీ, కమ్మరినీ, 
కుమ్మరినీ, ఎలుకలనూ ,పిల్లులనూ , ఇలాగేఎందరినో , ఎన్నిటి నోచూస్తూ 
వుంటారు గదా ! వారి మాటలను వింటూ వుంటారు. వాటి చేష్టలను 
గమనిస్తూ వుంటారు. పోతే కథలలో వాళ్ళకు , వాటికి సంబంధించిన 
వర్ణనలు కూడా పిల్లలు వింటూ వుంటారు . భగవంతుడు వాళ్ళకు కల్పనా 
శక్తి నిచ్చాడు. అంచేత అనుభవాన్ని కల్పననూ సమన్వయ పరచుకొని 
అభినయిస్తూ ఉంటారు . వాళ్ళకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. 
వాళ్ళకు వాళ్ళే స్వయం పరీక్షకులుగా తయారవుతారు. అనుభవాన్నీ , 
కల్పననూ జోడించుకొని వేదిక మీద దానిని ఎలా వ్య కం చేయవచ్చునో 
చూసుకుంటారు . " 

ఆయనన్నాడు- " ఈ విషయాలు చాలా గంభీరమైనవీ, కఠిన 
మైనవి !" 

నేనన్నాను - " అవునండీ !పిల్లలకు యీ విషయాలను గురించిన 
పరిజ్ఞానం వుండదనుకోండి . నేను వాళ్ళ కార్య క్రమాలను విభజించి మీకు 
వివరిస్తున్నాను. ” 

అధికారి ఆన్నాడు. “ బాగావుంది . I see . ( నేను అర్థం చేసు 


పగటి కల 


గిజుభాయి బగేకా 

నే నన్నాను. “ అయ్యా , నా ఉద్దేశ్యం కూడా అదే . తరువాత మీ 
యిష్టం . ఏమయినా చేయండి ! " , 

అధికారి ఆన్నాడు. “ అవును, నేను ఇదే చేస్తాము . డైరెక్టరుగారు 
కూడా Be damned cramming అన్నారు. Yes , I also remem 
ber my days of cramming . అయితే నేనుబాల్యంనుంచీ కొంచెం 
చురుకైన వాణ్ణిగా వుండడం చేత వల్లెవేయడం నా కంత కష్ట మని 
పించలేదను కోండి . మిగిలిన విద్యార్థులు మాత్రంపాపంవల్లెవేసి , వేసి , 
రుబ్బి , రుబ్బి చచ్చిపోయేవాళ్ళనుకోండి ! Be damned cramming . " 

నేను లోలోపల చిరునవ్వు నవ్వు కున్నాను . నేను ఆలోచించాను , 
ఈ రోజు డైరెక్టరు గారి రాక నాకు చాలా బాగా ఉపయోగ పడింది . నా 
ప్రయోగాలలో ఈ రోజు అనుభవంచాలా ప్రాముఖ్యం గలదీ , విలువైనది . 
ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. ఆ తరువాత నిద్రపోయాను. 


కున్నాను ) బ్రదర్ , నిజంగా యీ రోజు మీరు అద్భుతమైన నైపుణ్యాన్ని 

ప్రదర్శించారు . డైరెక్టరుగారు కూడా మెచ్చుకున్నారు,చాలా సంతో 
షించారు. " 

నేనన్నాను- “ వారు సంతోషించక పోయినా మా నాటక కార్య 
క్రమం కొనసాగుతూనేవుంటుంది . ” 

అధికారి ఆన్నాడు - " మీ యీ ప్రయోగాలను గురించి నాతో 
యెన్నడూ ఆనలేదు . బహుశా మీ ప్రధానోపాధ్యాయునికీ , ఇతర ఉపా 
ధ్యాయులకు కూడా తెలియదేమో! " 

నేనన్నాను “ నిజం . నేను ఎన్నడూ యీ ప్రయోగాలను గురించి 
వారితో చర్చించ లేదు . ఆయన దృష్టిలో యీ ప్రయోగాలన్నీ పనికి 
మాలినవి . వాళ్ళందరూ ఆరు నెలల పరీక్షలకుకోర్సు పూర్తి చేయడంలో 
నిమగ్నమైవున్నారు . ” 

ఆధికారి అన్నాడు — “ వాళ్ళకు పత్తా కూడా తెలియకుండా ఇదంతా 
ఎలా తయారు చేసుకొచ్చారు ? " 

నే నన్నాను- " మేము ప్రతి వారం అలా దూరంగా షికారుకు 
వెళ్ళుతూ ఉంటాము. అక్కడే ఆటల రూపంలో ఇవన్నీ చేస్తూ వుంటాము. 
నేను ఓ దుప్పటి తీసికొని వెళ్ళేవాణ్ణి. దానినే తెరగా ఉపయోగించుకొనే 
వాళ్ళం . ఇద్దరు 
పిల్లలు దాన్ని చెరోవైపు పట్టుకొని నిలబడేవాళ్ళు . 
దానికి ఇటువైపు చూసేవాళ్ళూ , అటువైపు ఆడే వాళ్ళు ! అంతే ! " 

అధికారి అడిగాడు. “ నిజంగానా ? " 
నేనన్నాను. “ అవునండీ ! " 

అధికారి - "చాలా బాగుంది యీ పద్దతి . అయితే ఇక ముందు నేను 
కూడా పాఠశాలలక్లాసుల్లో నాటకకార్యక్రమాన్ని చేర్చుతాను. డైరెక్టరు 
గారికి ఇదిబాగా నచ్చింది . నిజంగా మీపిల్లలు నాటకాన్నిచాలా చక్కగా 
అభినయించారు . రెసి దేషన్గొడవను తీసేస్తే మాత్రం నష్టమేముంది ? " 


2 

ఆరు మాసాల పరీక్షలు దగ్గర కొచ్చాయి. ఇతర క్లాసుల్లో వెనుకటి 
పాఠాల పునశ్చరణంజరుగుతూ వుంది . చరిత్ర , భూగోళం, గణితం , 
భాష మొదలైన విషయాలను వల్లె వేయించడంజరుగుతూ వుంది . వాళ్ళ 
ఆరు మాసాల అభ్యాసం ఒకసారి పూర్తి అయిపోయింది . నా బండి 
మాత్రం ఇంకా కొన్ని కోసుల దూరంలో వుంది . పరీక్షల దృష్టితో ఆలో 
చిస్తే నేను చాలా వెనుకబడే వున్నాను. అయినా నేను కూడా నా క్లాసు 
విద్యార్థుల చేత పరీక్ష ఇప్పించవలసి వుంది . 

నాకు పునశ్చరణతో కాలం గడప వలసిన పని లేదు . ఆ కాలం 
1. అతిగా వల్లించడం పూర్తిగా నశించి పోవాలి ! 
2 . అవును, నేను వల్లించినరోజులు కూడా ఇప్పటికీ నాకు జ్ఞాపకం 

వున్నాయి . 


gp 


80 


పగటి కల 


గిజుభాయి బగేకా 


81 


నాకు మిగులుతుంది . నా బోధన చివరిదాకా కొనసాగుతూనేవుంటుంది . నా 
క్లాసులో బోధించబడిన విషయాలను విద్యార్థులే స్వయంగా పునశ్చరణం 
చేసుకుంటారు . విద్యార్థులు తాము చదివిన విషయాలను స్వయంగా 
పునశ్ఛరణం చేసుకొనే ప్రణాళికలు తయారు చేశాను . ఉదాహరణకు 
అంత్యాక్షరి మొదలైన ఆటల్లో పద్యాలను అనేకసార్లు పునశ్చరణం 
చేసుకుంటారు . 

అయితే ఇంత వరకు నేను భూగోళం , విజ్ఞానశాస్త్రం, వ్యాకరణం 
ముట్టుకో లేదు . ఇప్పుడు వ్యాకరణం ప్రారంభించుదా మనుకుంటున్నాను . 
వ్యాకరణం కఠినమైన విషయంగా భావించబడుతూ వుంది . పైగా యీ 
విషయంలో విద్యార్థులకు సహజంగానేఅభిరుచి వుండదు . నాలుగవ తరగతి 
విద్యార్థులకు భాషలోని పద విభజనలో , పద పరిచయంలో ఆనందం ఏమి 
వుంటుంది ? ఇందులో వాళ్ళకు ఆనందం కలిగించే రసాత్మకనమై 
తత్వం ఏముంది ? వాళ్ళ జీవితానికి ఉపయోగ కరమైనజ్ఞానాన్ని కలుగ 
చేసేవస్తు వేమున్నది ? ఆహా ! ఎంత ఆనందంగా వుంది యీ ఘటన 
అని విద్యార్థులు భావించే ఘటనా స్థలాలు అందులో ఏమి వున్నాయి ? 
అయితే వ్యాకరణం మాత్రంచాలా ఉపయోగకరమైనదే . అది భాషలో 
అభిరుచి కలిగి వుండే పై క్లాసుల విద్యార్థులకు ఉపయోగకరంగా 
ఉంటుందని నా అభిప్రాయం . ప్రాథమిక పాఠశాలలో మాత్రం 
వ్యాకరణాన్ని తొలగించ వలసిందే . నేర్చుకొనడానికి కఠినంగా వున్న 
విషయాన్ని , నేర్చుకుంటూ , నేర్చుకుంటూ విద్యార్థులు విసుగుజెందే 
విషయాన్ని ఎందుకుబోధించాలి ? ఇటువంటి నీరసమైన , నిరుపయోగమైన 
విషయాన్నే బోధిస్తూ కూర్చోడానికి , జ్ఞానానికి సంబంధించిన ఇతర 
విషయాలు ( బోధించడానికి ) లేక పోయాయా ? 

కాని నాకు మాత్రం యీ ప్రయోగం అనివార్య మైనది . నా షరతు 
పకారం కనీసం పరీక్షల నాటి కయినా నేను యీ విషయం కూడా 


విద్యార్థులకు బాగా నేర్పడం అవసరం . తాత్వికమైన ఆలోచన కారణంగా 
ఆచరణలో యీ విషయాన్ని నా ప్రయోగాలకు దూరంగా ఉంచడం 
ఉచితమైన పని కాదు . ఇప్పుటి నాలుగవ తరగతిలో కూడా ఈ విషయం 
( వ్యాకరణం) ఎంత బాగా నేర్పవచ్చునో నేను రుజువు చేయ వలసివుంది . 

నేను వ్యాకరణంకోర్సు చదివాను. దాని పద్ధతి ప్రకారం నేను 
పోదలచుకోలేదు . నామ వాచకాలు, సర్వనామాలు, క్రియా పదాలు 

మొదలైన వాటి నిర్వచనాలను వల్లెవేయిస్తేకోర్సు ఎంత త్వరగా పూర్తి 
అవుతుందో అంత త్వరగా వాళ్ళకు అర్థం మాత్రం కాదు . బాల్యంలో 
నాకు వ్యాకరణం బోధించినప్పుడు కూడా అర్థమయ్యేది కాదు . కేవలం 
వల్లెవేసి గుర్తు పెట్టుకొనేవాణ్ణి. నేను వ్యాకరణం బాగా అర్థం చేసు 
కొన్నానని ఉపాధ్యాయులు భ్రమ పడేవాళ్ళు . ప్రస్తుతం అమలులో వున్న 
విధానానికి నేను ఒక నమస్కారం పెట్టడమే ఉచితమనుకున్నాను . 
ఇప్పుడు వ్యాకరణం ఏ పద్ధతితో బోధించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది . 
ఆ పద్దతిని గురించి నేను ఆలోచించాను. ప్రణాళికను కూడా తయారు 
చేసుకొన్నాను. దాని ప్రకారం పనిచేస్తున్నాను . నిజంగా ఆ పద్ధతి 
విద్యార్థులకుచాలా ఆనందాన్ని కలిగించింది . వాళ్ళకు అది కూడా ఒక 
మంచి ఆట ఆయిపోయింది . రెండు మాసాలలో వాళ్లు నామవాచకం , 
సర్వనామం, విశేషణం, క్రియాపదాలు, అవ్యయాలు గుర్తించి , వాక్యాల 
నుంచి వాటిని వేరుచేసి చూపించడం నేర్చుకున్నారు. ఏకవచనం , బహు 
వచనం , స్త్రీలింగ , పుంలింగ భేదం కూడా అర్థం చేసుకున్నారు. కర్త , 
కర్మలను బోధపరచడానికి తగిన ప్రణాళికను గురించి ఆలోచిస్తూ 
వున్నాను. మధ్యలో ఒకరోజు నా క్లాసులో వ్యాకరణం ఆట జరుగుతూ 
ఉండగా అకస్మాత్తుగా డెప్యూటీ డైరెక్టరుగారు వచ్చారు. ఆయన నా పని 
చూసి ఆశ్చర్యపోయాడు . ఆయన అన్నాడు " ఏమిటండీ , పిల్లల నింకా 
అట్టముక్కలతోనే ఆడిస్తున్నారు ? ఆరుమాసాల పరీక్షలు దగ్గరకు 


A 


82 


పగటి కల 


వస్తున్నాయి . కొంచెం చురుకుగా పనిచేయాలి . చూడండి , మనం 
పరాజితులం కాకూడదు . మీరు మీ ప్రయోగాలలో సఫలీకృతులు కావాలి . 
విజయం సాధించి చూపించాలి .జ్ఞాపకం ఉంచుకొనండి ! " 

నేను నవ్వుతూ అన్నాను — “ ఆయ్యా , ఆ విషయం ఎప్పుడూ నా 
మనసులో మెదలుతూనే ఉంటుంది . వీళ్ళు వ్యాకరణం ఆటలు 
ఆడుతున్నారు . మీరు వ్యాకరణంలో నా విద్యార్థులను కొంచెం పరీక్షించి 
చూడండి ! " 

ఆయన విద్యార్థులను నాలుగైదు ప్రశ్నలు అడిగి చూశారు . 
తరువాత నాతో అన్నారు — “ ఓహో ! ఈ పనిచాలా బాగున్నదే ! మీరు 
నాకు యీ ప్రణాళిక అంతా వివరించాలి . మీరు ఇంత ఉత్సాహంతో 
విద్యార్థులకు అభిరుచి కలిగేటట్లుగా వ్యాకరణంబోధించగలుగుతున్నారు ! 
అయితే అన్ని క్లాసుల్లోనూ ఇదే పద్ధతిలో వ్యాకరణం ఎందుకు బోధించ 
కూడదు ? రేపు సెలవుగదా ! మీరు ఒకసారి మా యింటికి రండి ! మీరు 
ఏయే సాధనాలతో ఏమేమి చేశారో నాకు వివరించండి ! " 


గిజుభాయి బగేలా 

88 
ముక్కలు ఇస్తానో అన్నీ చదువుతారు. ఈ విధంగా వాళ్ళకు లింగ 
వాచక శబ్దాల పరిచయం కలుగుతుంది . అట్టముక్కల మీద నేను 

శ్రీ వాచక , పురుష వాచక అని . వ్రాశాను. దీనితో శబ్దాల లింగ భేదాన్ని 
గురించిన ఆలోచన వాళ్ళ మనసుల్లో మెదులుతుంది . అయితే ఆరంభంలో 
దీనితో కేవలం లింగవాచక శబ్దాల పరిచయం మాత్రమే పొందగలుగు 
తారు. " 

ఇదంతా అయిన తరువాత ఒకరోజు నేను వాళ్ళను అడిగాను - 
" అబ్బాయిలూ , చెప్పండి , ఎద్దు ఆడదా మగదా ? " 

“ మగదే . " నన్నారు. 
“ మరి ఆడదాన్ని ఏమంటారు ? " 


మరుసటి రోజు నేను వ్యాకరణానికి సంబంధించిన సామగ్రి అంతా 
తీసికొని ఉన్నతాధికారి ఇంటికి వెళ్ళాను . ఆయనకు నా ప్రణాళికను 
గురించి యీ విధంగా వివరించాను - 

“ అయ్యా , చూడండి ! ఇది నా మొదటి సాధనం. ఈ అట్ట ముక్క 
మీద ఒక వైపు పురుష వాచక శబ్దాలు, రెండోవైపు స్త్రీవాచక శబ్దాలు 

వ్రాసివున్నాయి. పైన పుంలింగం , స్త్రీ లింగం అని కూడా వ్రాశాను . 
చూడండి , యీ ఆట్టముక్కల మీద నియమ బద్ధంగా వుండే స్త్రీ వాచక 
శబ్దాలూ ఆ అట్టముక్కల మీద నీయమ బద్ధం కాని స్త్రీ వాచక శబ్దాలూ 
వున్నాయి . ఈ అట్టముక్కలను చదువుకొనడానికి విద్యార్థులకు ఇస్తాను . 
ఇది నా మొదటి పని . వాళ్ళు వీటిని చదువుతారు . వాళ్ళకు ఎన్ని ఆట్ట 


“ ఎద్దుకు స్త్రీ లింగ శబ్దం ఏమిటీ ? " 
“ ఆవు. " 

నేను ఆడిగేవాటికి స్త్రీ లింగ శబ్దాలు చెప్పండి అని మళ్ళీ 
అడిగాను - - 

“బాలుడు ? " 
“బాలిక . " 
“ ముసలివాడు ? " 
“ ముసలిది . " 
“ దున్న ? " 
“ గేదే . " 
“ హంస ? " 
" హంసి . " 
“ పురుషుడు ? " 


84 


పగటి కల 


. 


“భర్త ? " 
“ భార్య . " 

నా యీ ప్రణాళిక బాగా సఫలమయింది . తొలి పరిచయంతో 
వాళ్ళ మనసుల్లో ఆలోచన మేల్కొన్నది . ఇప్పుడు శబ్ద పరిచయంతో 
వాళ్ళజ్ఞానం కూడా మేల్కొన్నది . 

ఉన్నతాధికారి “ సరే బాగానేవుంది . ఇక తరువాత విషయం 
చెప్పండి . " 

నేను — “ దీని తరువాత నేను వచనం తీసుకున్నాను . ఏకవచనం , 
బహువచనం. ఇవి కూడా ఆ పద్దతితోనే నేర్పాను . " 

ఉన్నతాధికారి “ ఏమిటీ మీరనేదీ ? దీని కోసం కూడా ఆటలే 
ఆడిస్తున్నారా ? " 

నేను — “ అవునండీ , ఏకవచనం వాడు బహువచనాన్ని వెతికి 
తెస్తాడు .దాని సరసన వుంచుతాడు . ” 

ఉన్నతాధికారి — “ఇదీబాగానే వుంది . అయితే యీ సంగతి 
చెప్పండి , నామవాచకాలూ , క్రియా పదాలూ మొదలైనవి ఎలా నేర్పారు ? " 

నేనన్నాను “ అయ్యా, చూడండి . మొదట నేను ! క్రియా పదాలు 
తీసుకొన్నాను. విద్యార్థులకు చదవడం వచ్చుగదా ! నేను వాళ్ళకు 
వివరించాను – నేను బోర్డు మీద ఏ మాట |వాసేఆ పని మీరు చేయండి . 
నేను క్రియను ! వాస్తాను . మీరు క్రియను చేయండి . నేను ఎవరి వైపు 
సౌంజ్ఞ చేస్తేవాళ్ళే చేయాలి . " 

నేను బోర్డు మీద వ్రాశాను- లే, కూర్చో , పరుగెత్తు , నిద్రపో , 
చదువుకో ,రాయి, ఎగురు , దుముకు , ఆడు , పాడు - మొదలైనవి . - 

ఈ క్రియలన్నీ చేస్తూ వుంటేపిల్లలకుచాలా ఆనందం కలిగింది . 
వాళ్ళన్నారు. ఇంకా వ్రాయండి . నేను అటువంటి శబ్దాలు ఆలోచిస్తూ , 
వ్రాస్తూ వున్నాను. వాళ్లు ఆ క్రియలు చేస్తూ వచ్చారు . మరుసటిరోజు 


గిజుభాయి బగేకా 

86 
నేను కార్డుమీద కొన్ని క్రియా పదాలు - లే, కూర్చో , పరుగెత్తు , 
పోట్లాడు, మాట్లాడు- మొదలైనవి వ్రాశాను. అందరూ చదివారు- కొన్ని 
క్రియా పదాలు . మూడో రోజు నేను ఒక అట్ట పెట్టెతెచ్చాను. దానిమీద 
క్రియా పదాలు అని వ్రాశాను. 

పిల్లలు పెట్టెతెరచారు. అందులో నుంచి 
క్రియా పదాలు ఎత్తుకున్నారు - పరుగెత్తు , క్రిందపడు , కొట్టు , నెట్టు , ఆడు , 
పాడు - మొదలైన క్రియాపదాలు చదువుతూ ఆ క్రియను చేస్తూపోయారు . 
తరువాత నేను చూడండీ , ఇప్పుడు మీరు కొన్ని క్రియాపదాలు వ్రాసి 
తీసికొనిరండి అని చెప్పాను. వాళ్లు కొన్ని క్రియాపదాలు వ్రాసి 
చూపించారు . 

నేను మరో ఆట ప్రారంభించాను. వాళ్ళతో చెప్పాను - చూడండీ , 
నేను ఒకణ్ణిఏదో పని చేయమని చెపుతాను. అతడు ఆపని చేస్తాడు . 
మీరు అతడు ఏమి చేస్తున్నదీ చెప్పి నాచేత బోర్డు మీద వ్రాయించాలి . 
నేనుజగ జీవన్ తో పరుగెత్తు అన్నాను . అతడు పరుగెత్తాడు . నేను 
అడిగాను- జగ జీవన్ ఏం చేస్తున్నాడు ? ఒకడు చెప్పాడు - పరుగెత్తు 
తున్నాడు . రెండో వాణ్ణి అడిగాను - జగ జీవన్ ఏం చేస్తున్నాడు ? ” 
జగ జీవన్ పరుగెత్తుతున్నాడు అని చెప్పాడు . తరువాత నేను కొందరు 
పిల్లలను పరుగెత్తు , దూకు , చదువు ,రాయి , అని ఆదేశించాను . వాళ్ళు 

ఏమి చేస్తున్నదీ బోర్డు మీద వ్రాయమన్నాను . వాళ్లు తప్పులు లేకుండా 
బాగానే వ్రాశారు. కాని కొద్ది మంది అర్థం చేసుకోలేనివాళ్లూ , వ్రాయలేని 
వాళ్లూ వున్నారు. ఒకడు ఆక్కడక్కడ తప్పుగా కూడా వ్రాశాడు . 

నేను ఈ విధంగానే మళ్ళీ చెప్పాను — “ ఇప్పుడు మీలో ఎవరు 
ఏ పని చేస్తున్నారో దానిని కూడా వ్రాయండి . " 

నేను జగ జీవన్ తో పరుగెత్తు అన్నాను . అతడు పరుగెత్తాడు . 
పిల్లలు పరుగెత్తాడు అని వ్రాశారు . ఇలా ఆటలు సాగుతూవున్నాయి . 
నేనుపిల్లలకు వాళ్ళల్లో వాళ్ళు ఆటలు ఆడుకొనడానికి , అవి వాసుకొన 


88 


పగటి కల 


గిజుభాయి బగేకా 


87 


డానికి స్వేచ్ఛను ఇచ్చేశాను.చాలా ఉత్సాహంతో వాళ్లురోజంతా ఆడుతూ 
వుండేవాళ్ళు . 

ఆ తరువాత ఒకరోజు నేను వాళ్ళందరినీకూర్చోబెట్టి ఆడిగాను -- 
“రాముడు పరుగెత్తుతూ వున్నప్పుడు పరుగెత్తటం అనే క్రియను చేస్తు 
న్నాడు కదా ? " వాళ్లు చెప్పారు. అవునండీ . "శ్యామ సుందర్ వ్రాస్తు 
న్నప్పుడు ఏ క్రియను చేస్తున్నాడు ? " " వ్రాయటం అనే క్రియను చేస్తు 
న్నాడు. ” ఈ రకంగా వాళ్ళను ప్రశ్నించడం ప్రారంభించాను . 
శ్యామసుందర్ పరుగెత్తుతున్నప్పుడు ఏ క్రియను చేస్తున్నాడు ? " అని 
అడిగాను. వాళ్ళు సరయిన సమాధానమే చెప్పారు. తరువాత నేనుబోర్డు 
మీద వ్రాశాను- " పరుగెత్తుతున్నాడు - పరుగెత్తు ; మాట్లాడుతున్నాడు . 
మాట్లాడు ; నడుస్తున్నాడు - నడువు ; మొదలైనవన్నీ క్రియాపదాలు. వీటితో 
మనం ఏదయినా పని చేయవలసి వుంటుంది . 

పిల్లలు దీనిని చదివారు . ఆర్థం చేసుకున్నారు. 
ఉన్నతాధికారి అడిగాడు - "తరువాత మీరు ఏం చేశారు ? " 

నేను చెప్పాను — “ ఆయ్యా , నేను విద్యార్థులతో మీకుజ్ఞాపకం 
వున్న క్రియా పదాలు వ్రాసుకొని రండి అన్నాను. పిల్లలంతా వెంటనే 
ఎక్కడ ఏ క్రియాపదం దొరికితే అక్కడ ఆ పదాన్ని తీసికొని 
వ్రాసేశారు. " 

ఉన్నతాధికారి - - "తరువాత ? ” 

“తరువాత నేను మరో ఆట ప్రారంభించాను . బోర్డుమీద కొన్ని 
వాక్యాలు వ్రాశాను - 

రాముడు పరుగెత్తుతున్నాడు. చంపక్ చదువుతున్నాడు . 
మొదలైనవి . వీటిలో క్రియాపదాలను ఉండనిచ్చి మిగతా వాటిని చెరప 
మన్నాను.పిల్లలు ఆ పని సరిగానే చేశారు . అంతే ! నేను | కియా పదాల 
పాఠాన్ని ఆపివేశాను . 

ఉన్నతాధికారి - " ఈ పద్ధతిలో వాళ్ళకు తప్పకుండా జ్ఞాపకం 


వుంటుందనే నా అభిప్రాయం.కాని యిలా చేయడంలో వాళ్ళకు సమయం 
ఎక్కువ తీసుకుంటూ వుందనుకుంటాను . వాళ్లు అనేక ఆటలు ఆడవలసి 
వస్తున్నది . " 

నేను “ ఆటలు ఆడటంలోనేపిల్లలకు ఆనందం కలుగుతుంది . 
మంచి ఫలితమూ ,స్థిరమైన ఫలితమూ కలుగుతున్నప్పుడు కాలం కొంచెం 
ఎక్కువ తీసుకుంటే మాత్రం నష్టం ఏమిటంటారు ? " 

ఉన్నతాధికారి — “ మీరు చెప్పేది నిజమే. సరే నామవాచకాల 
విషయంలో మీరు ఏం చేశారు ? " 

నేనన్నాను. “ అయ్యా , నామవాచకాల బోధన కూడా నేను యీ 
విధంగానే ప్రారంభించాను. ముందు నా పద్ధతి ప్రకారం నేను నామ 
వాచకాల ఆట్టముక్కలు తయారుచేశాను . నామవాచకం, నామవాచకం . 
నామవాచకం!పిల్లలుచాలా నామవాచక శబ్దాలు చదివేశారు . అనేక సార్లు 
చదివేశారు . నామవాచకాల పట్టికలో వివిధత్వం కూడా బాగానేవుంది . ఈ 
వివిధ రకాల పేర్లు ముఖ్యమైన సమూహాలుగా విభజించేటట్లు చేశాను. దీనితో 
వాటిని చదవడం అందరికీ ఆనందంగానే వుంది . విద్యార్థులకు తెలియ 
కుండానేవాళ్ళకు నేను యీ విషయాలు నేర్పవలసివుంది . ఇప్పుడు వాళ్ళు 

క్రియాపదాలు, నామ వాచకాల అట్టముక్కల నుంచి నామవాచకాలను వేరు 
చేయడం ప్రారంభించారు . ఈ విధంగా రెండు వర్గాలను వేరు చేయగల 
జ్ఞానం స్థిరపడుతూ వుంది . ఒకసారి వాళ్ళందరినీ సమావేశ పరచి 
చెప్పాను " చూడండి , నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి కోరతాను. ఏమి 
కోరేదీ చెప్పను . పేరు కలిగి నటువంటిదీ , ఏదో ఒక పేరుకలిగి పున్నటు 
వంటి ఏ వస్తువైనా సరే కనిపిస్తేదానిని మీరు తీసికొని రండి . ఎత్తుకు 
రండి . వెళ్ళి నీ పేరేమిటని అడగండి . దాని కేదయినా పేరు వుంటేదానిని 
తీసుకొని రండి . ” 

పిల్లలు వెంటనేఅర్థం చేసుకున్నారు. గబగబా పరుగెత్తారు. బోర్డును 


పగటి కల 


89 


అడిగారు - నీ పేరేమిటీ ? బోర్డు అని వాళ్ళే స్వయంగా సమాధానం 
చెప్పుకున్నారు. ఆయితే పద అన్నారు . బోర్డును ఎత్తుకొచ్చారు . ఇదే 
విధంగా టేబులు తెచ్చారు . రాయి , రప్ప , కర్ర , కడవ , దుమ్ము ,ధూళి , 
పలక , బలపం ,కాగితం, పెన్సిలు , కలం , సిరాబుడ్డి మొదలైనవాటిని 
దొరికిన వాటినన్నిటినీ తెచ్చి ఒకచోట పెట్టారు. ఒకడు ప్రక్క క్లాసులోని 
ఒక విద్యార్థిని కూడా ఎత్తుకొచ్చాడు . నేను అడిగాను “ ఏమిటి ఈ పని 
చేశావు ? " అతడన్నాడు- అయ్యా వీడికి పేరు వున్నది. గదా ! ఒక 
డన్నాడు- అయ్యా , సూర్యుణ్ణి ఎలా తెచ్చేది ? మరొకడన్నాడు - అయ్యా , 
వేప చెట్టును తీసికొనిరాలేముగదా ! వీళ్ళకు నామవాచకమంటే అర్థమయిం 
దని ఇప్పుడు నాకు విశ్వాసం కలిగింది . 

క్లాసులో యీ ఆట సాగుతూవుండగానేమధ్యలో నేను నామవాచకాల 
అట్టముక్కలు గల పెట్టె తెచ్చాను . పైన వాశాను- పేర్ల పెట్టె .దానిలో 
అయిదు వందల పేర్లు ఉన్నాయి. అన్నీ పేర్లే!పిల్లలకు ఇప్పుడు అల 
వాటయిపోయింది . పెట్టె తెరచి వాళ్ళు గుప్పెడు గుప్పెడు పేర్లు ఎత్తుకు 
పోయారు . వాటిని చదివేశారు . తరువాత నేను నామవాచకాలూ , క్రియా 
పదాలూవున్న పెట్టెలను కలిపేశాను . నామవాచకాలనూ , కియాపదాలనూ 
వేరు చేయమని వాళ్ళతో చెప్పాను. వాళ్ళ ఆనందం అంచులు దాటింది . 
అప్పటికీ వాళ్ళు నామవాచకం , క్రియాపదం అంటే ఏమిటో వాళ్ళ 
మనస్సుల్లో స్థిరపడిన భావాన్ని చక్కగా వ్యక్తం చేయగలుగు తున్నారు . 
తరువాత నేను మరో ఆట చెప్పాను - క్రియా పదానికి తగిన నామవాచ 
కాన్నీ , నామవాచకానికి తగిన క్రియా పదాన్ని వెతకండి ! ఉదాహరణకు 
గుర్రము అనేశబ్దానికి పరుగెత్తింది , పరుగెత్తుతున్న దీ అనే క్రియలను 
వెతకవచ్చు . తింటున్నాడు అనే క్రియకు రామచంద్రుణ్ణి, పూర్ణ 
చంద్రుణ్ణి వెతకడానికి బయలుదేరవచ్చు . నేను వాళ్ళకు ఇదంతా 
తెలియ జెప్పాను . వెతికిన శబ్దాలనుజతపరచి వుంచడం కూడా నేర్పాను . 


గిజుభాయి బగేకా 
విద్యార్థులకు యీ పని చాలా సంతోషాన్ని కలిగించింది . 

దీని తరువాత నేను బోర్డు మీద కొన్ని వాక్యాలు వ్రాశాను . 
విద్యార్థులతో చెప్పాను " ఈ వాక్యాలలో నుంచి నామవాచకాలనూ , క్రియా 
పదాలనూ ఏరుకొని పలకల మీద వ్రాయండి . ఈ వాక్యాలలో నామవాచ 
కాలను చూపించండి . వీటిలోనుంచి ఆ నామవాచక పదాలను చెరపండి . 
వీటిలోనుంచి క్రియా పదాలను చెరపి వేయండి . " 

నేను మళ్లీ అడిగాను. “ ఇదేమిటి ? దీనిని ఏమంటారు.............. ” 
వాళ్లు అన్నిటికీ సరయిన సమాధానాలు చెప్పారు . 

ఈ విధంగా వాళ్ళకు నామవాచకాలనూ , 1 కియా పదాలనూ విడ 
దీయడం వచ్చేసింది . 

ఉన్నతాధికారి అన్నాడు - " ఈ పద్ధతిచాలా బాగున్నది. నిజంగా 
యీ పద్ధతిలో విద్యార్థులు ఒక్క క్షణం కూడా శ్రమపడవలసిన 
అవసరం వుండదు . అయితే ఇందులో సాధనాల కోసం కొంత డబ్బు 
ఖర్చు చేయవలసి వుంటుంది . అద్భుతమైన కల్పనా శక్తి కలిగి 
వున్నటువంటి మీలాంటి హృదయం కూడా కావలసి వుంటుంది . ” 

నేనన్నాను — “ ఆయితేపిల్లలకు వల్లించే శ్రమ లేకుండా చేయడానికి 
ఈమాత్రం ఖర్చు అయితే మాత్రం ఏమండీ ! అదేంత గొప్ప విషయం ? 
కొద్ది -గొప్పా నా జేబునుంచే ఖర్చు చేశాను. పాత ఆట్టలు వెతికి తీసి 
పెట్టెలు తయారు చేశాను. ఇంట్లో చెదురు మదురుగా పడివున్న కాగితా 
లను తీసికొని చీట్లు తయారు చేశాను . 

ఉన్నతాధికారి - “ వీటికి ఎంత ఖర్చు అయిందో అంతా మీకు 
ఇప్పించడానికి ప్రయత్నిస్తాను " . - 

నేనన్నాను - “ అయ్యా , ఆ డబ్బు యిప్పించడానికి బదులు మీరు నా 
యీ విధానాన్ని ఆమోదింపజేస్తే, దీనిని అమలు పరచితే నేను ఖర్చు 
చేసిన మొత్తం నాకు ముట్టినట్లే. " 


90 


పగటి కల 


గిజుభాయి బగేకా 


91 


ఉన్నతాధికారి “ మంచిదే , చూస్తాను . తరువాత మీరు ఏంచేశారో 
చెప్పండి . " 

నేను . “ ఆయ్యా , దీని తరువాత నేను విశేషణాలు ప్రారంభిం 
చాను. కాని నా సోది మీకు విసుగు కలిగించడంలేదు కదా ? అసలే ఇది 
నీరసంగా వుండే వ్యాకరణం. పైగా సూటిగా చెప్పకుండా డొంక 
తిరుగుడుగా చెప్పడం నాకు అలవాటు ! " 

ఉన్నతాధికారి “ లేదులేండి , మీరు చెపుతూ వుండండి . నేను 
విధానమంతా విపులంగా తెలుసుకో దలచుకున్నాను. వివరంగా తెలిసి 
కోనిదే విషయమంతా బోధపడదుగదా ? అయితే కొంచెం ఆగండి , టీ 
వచ్చింది . తాగిన తరువాత ముందుకు సాగి పోదాం . ” 

ఉన్నతాధికా 3 కొంచెం సన్నసువారంకోరే మనిషి . హైక్లాస్ టీ 
త్రాగుతారు . నా అభీష్టం కూడా తెలిసిన వాడు . టీ త్రాగడానికి ఇరవై 
నిమిషాలు పట్టింది . మాకు కొంచెం ఉత్సాహం కూడా కలిగింది . మా 
సంభాషణ ముందుకు సాగింది . 

నేనన్నాను. “ అయ్యా , నా విధానం ప్రకారం నేను ముందుగా 
పిల్లల ఎదుట విశేషణాల చీట్లు వుంచాను. వాళ్ళు ఆ అట్ట ముక్కలను 
చదువ నారంభించారు . ఇంతలో ఒకడు అడిగాడు . “ అయ్యా , యీ విశేష 
ణాలంటే ఏమిటండీ ? " 

నేనన్నాను. “ చూడండీ ! ఇవన్నీ విశేషణాలే! " అంతే , “విశేష 
ణాలు ! " వాళ్ళు నా మాటను మనసులోనే 
గొణుక్కుంటూ కొంచెం 
కొంచెం అర్థం చేసుకుంటున్నారు . తరువాత ఆట ఆరంభమయింది . 
వాళ్ళు విశేషణాలూ , నామవాచకాలూ , క్రియా పదాలూ కలిసివున్న ఆట్ట 
ముక్కలను చదువుతూ వేరు చేస్తున్నారు . " 

తరువాత నేను వాళ్ళకు ఒక కొత్త ఆట సూచించాను . 
“ చూడండి , అబ్బాయిలూ ! నేనుకోరినదానిని మీరు తీసుకొని రండి . " 


నేనన్నాను . “ పెన్సిలు తీసుకొని రండి . ” 
ఒక కుర్రవాడు పెన్సిలు తెచ్చాడు . 
“ఎర్ర పెన్సిలు తీసుకొనిరా . " 
అతడు ఎర్ర పెన్సిలు తెచ్చాడు . 
" పసుపు రంగు పెన్సిలు తీసుకొనిరా . " 
పసుపు రంగు పెన్సిలు తెచ్చాడు . 
“ పెన్సిలు అక్కడ పెట్టిరా . . 
పిల్లవాడు అడిగాడు . “ ఏ పెన్సిలండీ ? " 

“ ఎర్ర పెన్సిలు " అన్నాను. 

తరువాత అడిగాను- " పసుపు పచ్చనిది తీసుకొనిరా . బూడిద 
రంగు పెన్సిలు తీసుకొనిరా . గులాబీ రంగు పెన్సిలు తీసికొనిరా . 
పొడవైన పెన్సిలు తీసికొనిరా . చిన్న పెన్సిలు తీసుకొనిరా , ” 
వాళ్లు పెన్సిళ్లు తెస్తూ వున్నారు. 

నేను కొత్త పాఠం ప్రారంభించాను “ ఏదో ఒక పెన్సిలు 
తీసుకో . " 

ఒకడు పెన్సిలు తీసుకొన్నాడు . 
“ ఇప్పుడు ఆకుపచ్చ రంగు పెన్సిలు తీసుకో . " 
అది తీసుకొన్నాడు . 
“ ఇప్పుడు ఆ పసుపు రంగుది తీసుకో . ” 
పసుపు రంగుది తీసుకున్నాడు . 
“ ఇప్పుడు పొడవైన పెన్సిలు తీసుకో . " 
పొడవై నది తీసుకొన్నాడు . 
నేను ఆడిగాను - " నువ్వు ప్రత్యేకంగా ఏ పెన్సిలు తీసుకొన్నావు ? " 
“ ఈ ఆకుపచ్చ రంగు పెన్సిలు తీసుకొన్నాను. ” 
“ మళ్ళీ ఏది తీసుకొన్నావు? " 


92 


పగటి కల 


గిజుభాయి బగేకా 


83 


" ఈ పసుపుపచ్చ పెన్సిలు తీసుకొన్నాను. " 
“ మళ్ళీ ఏది తీసుకొన్నావు? " 
“ ఈ పొడవైన పెన్సిలు తీసుకొన్నాను . 

నేను బోర్డుమీద వ్రాశాను. “ ఇవి ప్రత్యేకత గల శబ్దాలు. ఇవి 
విశేషణాలు . ఇవి ఒక ప్రత్యేకమైన వస్తువును సూచిస్తాయి . ఆ వస్తువుల 
యొక్క ప్రత్యేకతనూ , ఆధిక్యతనూ తెలియజేస్తాయి. " 

విద్యార్థులు చదివారు. చదివి ఆలోచించారు . 

నేను నామవాచకాలూ , విశేషణాలూ వున్న పెట్టెలను తీసి 
వాళ్ళకు మరో ఆట చెప్పాను — “నామవాచకానికి విశేషణాన్ని వెతకండి . 
విశేషణానికి నామవాచకాన్ని వెతకండి . " 

ఒకపిల్లవాడు ఎర్రని అనే శబ్దాన్ని తీసుకున్నాడు. నామవాచ 
కాల పెట్టెలోనుంచి గుర్రం అనే శబ్దం తీసుకున్నాడు. ఎర్రని 
గుర్రం అనిజతపరచి వుంచాడు . విశేషణాలూ , నామవాచకాలూ గల 
గుట్టలలోనుంచి ఈ విధంగా శబ్దాల జంటలు ఏర్పడు తున్నాయి . నేను 
వాళ్ళ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ క్లాసులో తిరుగుతూ వున్నాను . 
అక్కడక్కడ కొన్ని జంటలు తప్పుగా కూడా జతపరచ బడ్డాయి . ఆ 

మళ్ళీ రకరకాలైన నా పద్ధతులతో నేను విద్యార్థులను పరీక్షించి 
చూశాను . వాళ్ళు విశేషణం అంటే ఏమిటో తెలుసుకున్నారు. అప్పటి 
కప్పుడు సరియైన నామవాచకానికి సరియైన విశేషణాన్ని వెతికి 
తీస్తున్నారు. 

ఉన్నతాధికారి అన్నాడు — " మిత్రమా , మీరుచాలా కొత్త ఆటలు 
సృష్టించారు . నామవాచకాలనూ , విశేషణాలనూ , క్రియా పదాలనూ 
విద్యార్థులకు చక్కని పద్ధతిలో పరిచయం చేశారు . మంచిదే . అయితే 
ఇప్పుడు వాళ్ళకు వాటి పరిభాషను కూడా నేర్పుతారా లేదా ? " 

నేనన్నాను — “ అయ్యా , పరిభాష నేర్పేశాను గదా ? అయితే 


వ్యాకరణంలో వున్న పరిభాషలు వుండిపోయాయి . అవి వాళ్ళకు 
నేర్పను . పరీక్ష లో మీరు వాళ్ళను పరిభాషను గురించి అడగకూడదు 
కూడా . మీరు పద పరిచయం అడగవచ్చు . " 

ఉన్నతాధికారి అన్నాడు — “ అసలు మీ విద్యార్థులను వ్యాకరణం 
విషయంలో పరీక్షించవలసిన అవసరమే లేదు . వాళ్ళకు ఆ పరీక్ష 
వుండదు . మీరు ప్రవేశ పెట్టిన యీ విధానాన్ని పాఠశాలలోని అన్ని 
క్లాసుల్లో ప్రవేశ పెట్టాలి . పాపంపిల్లలకు వల్లెవేసే భారం తప్పించాలి . 
వాళ్ళు వల్లెవేయలేక చచ్చిపోతున్నారు. " 

నేనన్నాను - “ అయ్యా , చిన్నతనంలో నేను వ్యాకరణం నేర్చుకొనే 
టప్పుడు నాకుఊపిరి ఆడేది కాదనుకోండి . ఉక్కిరి బిక్కిరైపోయే 
వాణ్ణి. దెబ్బలు కూడా బాగా పడేవి . మేము వ్యాకరణం ప్రశ్నలకు 
జవాబులు చెప్పలేకపోతే మా ఉపాధ్యాయులు మమ్మల్ని తెగ బాదేవాళ్ళు . " 

ఉన్నతాధికారి ఆన్నాడు — “ ఇప్పటికీ మన ఉపాధ్యాయులు ఆ 
విధంగానే 
బాదుతున్నారు. " 

నేనన్నాను — “ మీరు యీ దండించే పద్ధతిని యెందుకు నిరోధించ 
కూడదూ ? " 

ఉన్నతాధికారి అన్నాడు- "మిత్రమా , అది నా చేతిలో వున్న పని 
కాదు . కొంత మేరకు వున్నదే అనుకోండి . అయినా నా అభిప్రాయం.. .. 
అసలు మనం చక్కగా బోధిస్తే యీ కొట్టడం, బాదడం దానంతటదే 
తగ్గిపోతుందేమో! మీరే చూడండి , వ్యాకరణం నేర్పుతూ వున్నప్పుడు 
మీకు యెవరినైనా దండించ వలసిన అవసరం కలిగిందా ? సరే, అయితే 
సర్వనామాలను ఎలా నేర్పారో చెప్పండి ! " 

నేనన్నాను. “ ఇంకా ఎలా నేర్పేదేముందండీ ? విద్యార్థులకు ఒక 
చిన్న ఆట నేర్పాను. నేను వాళ్ళకు బోధ పరచాను — నేను - --అంటే 
ఎవరిని ? వాళ్ళు చెప్పారు -- - లక్ష్మీ శంకర్ గారు. అయితే నీవు - అంటే 


. 


. 


94 


పగటి కల 


ఎవరివి ? శ్యామసుందర్ చెప్పాడు - నేను శ్యామసుందర్ ను . నేను 
అడిగాను- అతడు - అంటే ఎవరు ? రామచంద్రుడు . " 

పై ప్రశ్నలు వేసిన తరువాత నేను బోర్డుమీద వ్రాశాను — 
నేను --- లక్ష్మీశంకర్ . 
నీవు - - భీమశంకర్ . 
అతడు - ధనుంజయ్ . 
మనం – లక్ష్మీశంకర్ , భీమశంకర్ ,శ్యామసుందర్ ,ధనుంజయ్ . 
మీరు — రేవారామ్ , లక్ష్మణసింహ్ , డేకమ్ సింహ్ , దేవీ ప్రసాద్ , 

వారు --- ఆ మూడో క్లాసు వాళ్ళు - మోహన్ సింహ్ , మూలచంద్ , 
లఖమీచంద్ , రూపసింహ్ . . 

పిల్లలు చదివారు. నేను చెప్పాను- " ఈ నేను , నీవు , అతడు 
సర్వనామాలని పిలువ బడతాయి. " ఒకడు ప్రశ్నించాడు - " అయ్యా 
సర్వనామాలు అంటే ఏమిటి ? " 

నేను బోర్డు మీద వ్రాశాను — 
రాముని చేతిలో పలక వున్నది . 
రాముని చేతిలో కలము వున్నది . 
రాముడు బ్రాహ్మణుడు . 
రాముడు చదువుచున్నాడు . 
రాముడు రోజూ త్వరగా వస్తాడు . 
లక్ష్మీ శంకర్ మీ ఉపాధ్యాయుడు . 
లక్ష్మీ శంకర్ మీకుబోధిస్తాడు . 
లక్ష్మీ శంకర్ మిమ్ములను షికారుకు తీసికొని వెళ్ళుతూవుంటాడు . 

అందరూ వీటిని చదివారు . తరువాత నేను రెండో వాక్యం నుంచి 
రాముని తొలగించాను.దానికి బదలు ఆతని అని వ్రాశాను. లక్ష్మీ 
శంకర్ శబ్దాన్ని చెరిపి నేను అని వ్రాశాను . కియా పదంలో కొంచెం 


గిజుభాయి బగేకా 

86 
మార్పు చేశాను . 

పిల్లలు చదివారు .దాని అర్థం తెలుసుకున్నారు . 
నేను అడిగాను- - " చెప్పండి , సర్వనామం దేనికి బదులుగా 
వ్రాయాలి ? ” ఒకడన్నాడు- -- రామునికి బదులుగా , మరొకడన్నాడు- --- 
లక్ష్మీ శంకర్ కు బదులుగా . " 

నేను అడిగాను - "రాముడు , లక్ష్మీశంకర్ అనేవి పేరులా లేక 
క్రియాపదాలా ? ” 

“ పేర్లు. " 

“ అయితే రాముడు , లక్ష్మీ శంకర్ అనే పేర్లకు బదులుగా వాడిన 
శబ్దాలను ఏమంటారు? " 

“ సర్వనామాలు. " 

ఉన్నతాధికారి పకపకా నవ్వుతూ అన్నాడు ---- " మిత్రమా , మీరు 
యిప్పుడు పక్కా టీచరుగా కనిపిస్తున్నారు. చాలా విఫులంగా , వరుసగా 
ప్రతి విషయాన్నీ వర్ణిస్తున్నారు. " 

నేనన్నాను -- - “ అయ్యా, ఇప్పుడు యీ ఆలవాటు ఎలా పోతుంది ? 
క్లుప్తంగా కుదించడానికి నేను వకీలును కాదుగదా ? " , 

నేను చూశాను, ఉన్నతాధికారి బాగా అలసిపోయాడు . నా 
మాటలకు ఆయన బాగా ఆనందిస్తూ వున్నాడు. అయినా ఇక నేను 
మౌనం వహించాను . నేను వెళ్ళడానికి అనుమతి కోరాను . ఆయన 
ఇచ్చాడు. ఆయన అన్నాడు — “ మీక్లాసు విద్యార్థులు వ్యాకరణం పరీక్ష 

వ్రాయనవసరం లేదు . వాళ్ళకు వ్యాకరణం పరీక్ష వుండదు . కాని ఇంకా 
కాలాలూ , విభక్తులూ మిగిలిపోయాయి . ఆవి బోధించడం అయిపోయిన 
తరువాత ఒకసారి వచ్చి ఆ విషయాలను వి .పించండి . నేను వచ్చే 
సంవత్సరం ఈ విషయంలో ఏదయినా చేయాలనుకుంటున్నాను. " 

నేను కూడా ఆలసటతో ఇంటికి చేరాను. వెంటనే 
నిద్రపోయాను. 


పగటి కల 


గిజుభాయి బగేకా 


97 


3 

ఆరు మాసాల పరీక్ష రోజులు దగ్గరకు వచ్చేశాయి. ఉన్నతాధికారి 
స్వయంగా పరీక్షించడానికి రాబోతున్నాడు. ఆయనకు పరీక్షించాలనే 
ఆసక్తి అధికంగా వుంటుంది . 

నేను నా పద్ధతిలో నా క్లాసు విద్యార్థులను పరీక్షకు సిద్ధంచేసి 
వుంచాను. అన్ని క్లాసుల పరీక్ష అయిపోయిన తరువాత నా క్లాసును 
పరీక్షిస్తారు . ఆ విధంగా నేను అనుమతి పొందివున్నాను . నా క్లాసు 
పరీక్షించేటప్పుడు ప్రధానోపాధ్యాయులనూ , మిగిలిన ఉపాధ్యాయులనూ 
వచ్చి చూడవలసిందిగా ఆహ్వానించాను. నా క్లాసు పరీక్ష జరిగేటప్పుడు 

పతి క్లాసునుంచి అయిదుగురు , అయిదుగురు విద్యార్థులను పంపించ 
వలసినదిగా కోరాను . 

పరీక్ష రోజు నా మనసుచాలా ప్రశాంతంగా వుంది . నా గుండె 
దడదడ లాడటం లేదు . నా మనసులో ప్యాస్ - ఫెయిల్ అనే సంశయం 
లేదు . నా అనుభవం ప్రకారం చింతించవలసిన అవసరం కూడా లేదు . 
నేను విద్యార్థులతో చెప్పే వుంచాను — “ మనం ప్రతిరోజూ ఏం చేస్తుంటామో 
అదే ఈరోజు కూడా చేయవలసి వుంటుంది . పరీక్షలో మీరందరూ 
ఉతీర్ణులయ్యే వున్నారు . ఈ రోజు మన కార్యక్రమం చూడటానికి 
అందరినీఆహ్వానించాం . అంతే ! " , 

మామూలుగా జరిగే మా నాటకీయ పద్ధతిలోనే నేను ఏర్పాటంతా 
తెరచాటునే చేసివుంచాను. తెరకు ముందు వైపు అందరినీ కూర్చోబెట్టిన 
తరువాత నేను తెర తొలగించాను . 

వేదిక మీద ఇతర క్లాసుల విద్యార్థులను కొన్ని దళాలుగా 
కూర్చోబెట్టాను. ప్రతి ఒక్క దళానికి నా క్లాసు విద్యార్థి కథ వినిపిస్తూ 
వున్నాడు . కథ చెప్పే పని వంతుల వారీగా జరిగింది . ప్రతి విద్యార్థి 
తాను చెప్పే కథను తానే నిశ్చయించుకున్నాడు . మరచిపోయినప్పుడు 


చూడడానికి పుస్తకం దగ్గరేవుంది . అతడు తన పద్ధతిలో తన కథను 
విద్యార్థులకు వినిపిస్తూ వున్నాడు . వినేవాళ్ళతో పాటు తానుకూడా ఆ 
కథలోని ఆనందాన్ని అనుభవిస్తూ వున్నాడు. అతడికి కథ చెప్పడం 
తెలుసు. భావయు క్తంగా , ఆకర్షణీయంగా అతడు తన కథను చెపుతూ 
వున్నాడు. కథ అర్థం తెలుసుకొని చెపుతున్నాడు. కథలు పూర్తయ్యాయి . 
ఉపాధ్యాయులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ , వున్నారు . 
నేను చెప్పాను - "ఇది ఒక పరీక్ష . " 

ఒక ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయునితో గుసగుసలాడు 
తున్నాడు - " ఏ విషయంలో పరీక్ష ? " 

అది విని నేనన్నాను — విద్యార్థులకు భాష మీద ఎంత పట్టు 
వుందో తెలిసికొనడానికి పరీక్ష . వక్తృత్వానికి పరీక్ష , వాళ్ళ అభిరుచికి 
పరీక్ష , వాళ్ళజ్ఞాపక శక్తి ఎంత అభివృద్ధి చెందినదో చూడటానికి పరీక్ష , 
అభినయానికి పరీక్ష . " 

ఉపాధ్యాయులందరూ రెండో పరీక్ష కోసం ఎదురు చూస్తూ 
వున్నారు. 

మళ్ళీ తెర లేచింది . విద్యార్థులందరూ గోళా కారంగా కూర్చోని 
వున్నారు. ఎదురుగా బోర్డు మీద వ్రాసివున్నది - అంత్యాక్షరి ఆట . 

ఒకడు పద్యం చదివాడు . రెండో వాడు . మొదటివాడి అంతిమ 
అక్షరంతో ఆరంభించి మరో పద్యం చదివాడు. " ఈ విధంగా వర్తులం 
అంతా చదవడం పూర్తి అయింది . మళ్ళీ అదే అంత్యాక్షరి ప్రారంభ 
మయింది . 

ఉన్నతాధికారి ప్రశ్నించాడు — “ వీళ్ళను ఎదురెదురుగా ఎందుకు 
కూర్చోబెట్టలేదు . ఇందులో గ్రూపులుగా ఉండడం అవసరం గదా ? " 

- నేను చెప్పాను- - " అయ్యా, నేను ఆ సంప్రదాయాన్ని వదిలేశాను . 
ఆ పద్దతిలో ఓడు - గెలుపు అనే భావం ఉత్పన్నమౌతుంది . ఓడు - గెలుపుతో 


- 


98 , 


పగటి కల 


99 


స్పర్ధ ఏర్పడుతుంది . స్పర్ధతో ఈర్ష్య ఏర్పడుతుంది . కాని యీ పద్ధతిలో 
ఒక విధ్యార్థికి పద్యం గుర్తుకురానప్పుడు అతని తరువాత వున్నవాడు 
చదవడం ప్రారంభిస్తాడు . పనిజరిగిపోతూ వుంటుంది . ఒకసారి అతనికి 
గుర్తురాకపోయినా మరోసారి గుర్తుకు వస్తుంది . " 

ఉన్నతాధికారి గడ్డం సవరించుకుంటూ చూస్తూ వున్నాడు. . . 

కొంచెం సేపు ఆడటానికే నేను పిల్లలను కూర్చోబెట్టామ . కాని 
వాళ్ళకు అది ఎంతో ఆనందంగా వుంది . గంట మోగినా వాళ్ళకు లేవ 
బుద్దికావడం లేదు . మరో పదినిమిషాలు కొనసాగనిచ్చి , తరువాత తెర 
వేశాను . 

నేను తెరముందుకు వచ్చి చెప్పాను.--- " సజ్జనులారా , ఈ 
విద్యార్థులకు పాఠ్య పుస్తకంలోని పద్యాలలో ఎన్ని పంక్తులు బాగా 
జ్ఞాపకం ఉన్నాయో మీరు చూశారు. పద్యంబోధించే క్లాసులో ప్రతిరోజూ 
నేను వీళ్ళచేత ఇదే ఆట ఆడిస్తాను . " 

ఉన్నతాధికారి అన్నాడు. “ Hear, hear : వినండి ! వినండి ! " 

మరలా తెర లేచింది .గోళాకారంగా కూర్చున్న విద్యార్థులందరూ 
పొడుపు కథలు విప్పుతున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 

ఉన్నతాధికారి అన్నాడు — “ ఓఫో ! ఇవి పొడుపు కథలే! కాని 
ఇవి పాఠ్యక్రమంలో ఎక్కడున్నాయి ? " . . .. 

నేను చెప్పాను “ అయ్యా , పాఠ్యక్రమంలో భాషా బోధన 
వుందిగదా ! పాఠ్యక్రమం భూమిక లో విద్యార్థుల జిజ్ఞాసను : " పెంచడం , 
వాళ్ళ భాషాజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం అనే ఆశయం వుంది గదండి ! 
నా విద్యార్థులందరూ యీ ఆటలో తన్మయులైపోతారు. చాలా పొడుపు 
కథలు వీళ్ళకు గుర్తున్నాయి. నేను వీటికి స్థానం ఇచ్చాను. వచ్చే 
సంవత్సరం మీరు కూడా యీ పొడుపు కథలకు పాఠ్యక్రమంలో స్థానం 
కల్పించగలరని ఆశిస్తున్నాను. " . . . 


గిజుభాయి బగేకా 

దీని తరువాత మేము శబ్దాల ఆట ప్రారంభించాము. ఒక శబ్దం 
చెప్పిన మీదట .దాని చివరి అక్షరంతో ప్రారంభమయ్యే మరో శబ్దం 
చెప్పబడుతుంది . తరువాత దాని చివరి అక్షరంతో ప్రారంభమయ్యే మరో 
శబ్దం చెప్పబడుతుంది . మొదట్లో యీ ఆట సులభంగానే కన్పిస్తుంది . 
ఇందులో శబ్దాన్వేషణ చాలా తమాషాగా వుంటుంది . ఒక విద్యార్థి 

గ్రామాల పేర్లు సేకరిస్తాడు . ఒకడు నదుల పేర్లు సేకరిస్తాడు . ఒకడు 
పర్వతాల పేర్లు సేకరిస్తాడు . ఒకరు హిందువుల పేర్లు , ఒకరు ముస్లిముల 
పేర్లు , ఒకరుజాతుల పేర్లు, ఒకరు బ్రాహ్మణుల పేర్లు ఒకరు , వైశ్యుల పేర్లు 
ఆటలో చెప్పడంకోసం సేకరిస్తూ వుంటారు. అప్పుడు అందరికీ యీ 
ఆట ఆద్భుతంగా కన్పించింది . ఈ 

నేను నా సహోపాధ్యాయులతో అన్నాను - - " ఈ ఆటకు కావలసిన 
శబ్దాలను సేకరించడంకోసం దేశ పటాలనూ , శబ్దకోశాలనూ తిరగేస్తూ 
వుండమని నేను నా విద్యార్థులతో చెపుతూవుంటాను. ఇందువలన వాళ్ళ 
నోట్లో అనేక శబ్దాలు ఆడుతూ వుంటాయి. ఇప్పుడు విద్యార్థులు తరచుగా 
ఆటలాడటానికి బదులు రకరకాల శబ్దాలు , విభిన్న వర్గాల శబ్దాలు 

సేకరించడంలోనేఎక్కువ కాలాన్ని గడుపుతున్నారు. ఒకరి కొకరు 
శబ్దాలను గుర్తు చేసుకుంటూ కూడా వుంటారు . కొందరు శబ్దాలను వ్రాసి 
పెట్టుకుంటారు కూడా . " . . 

. . . . : 
ఉన్నతాధికారి అన్నాడు - "మిత్రమా , యీ ఆటలో ఒకగొప్ప 
తత్వందాగి ఉన్నట్లుగా కన్పిస్తూవుంది .. ఈ రకమైన ఆటలు బౌద్ధిక 
శక్తినీ, సామాన్యజ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి . అంచేత అన్ని క్లాసుల్లో 
వీటిని తప్పకుండా ప్రారంభించవలసిందే . " 

ప్రత్యేకంగా నా వైపు చూస్తూ ఆయన అన్నాడు - " మీరు కూడా 
మెచ్చుకో దగినవారే! కొత్త కొత్త విషయాలు వెతికి వెతికి బయటకు 
తీస్తూ వుంటారు. " 


. 


100 


పగటి కల 
ఉన్నతాధికారికి వినపడేటట్లుగా ఒక ఉపాధ్యాయుడు మరో 
ఉపాధ్యాయునితో యీ విధంగా అంటున్నాడు - " అందుకోసమే గదా 
లక్ష్మీశంకర్ ఇక్కడకు వచ్చింది . ఆయనకు చదువు చెప్పే పనేముంది ? 
ఆయన ఆనందంగా , సరదాగా , హాయిగా కాలక్షేపం . చేస్తున్నారు . 
మనకు చదువు చెప్పి , చెప్పి తల నెరసిపోతున్నది . ఇక్కడ ఈయన 
గారి కార్యక్రమంలో ఆటలు తప్ప మరొకటి లేనేలేదు . " . . 

రెండో ఉపాధ్యాయుడు అన్నాడు " బ్రదర్ , ఇప్పుడు పూర్వపు 
చదువులు పోయి కొత్త చదువుల కాలం వచ్చింది . ఇప్పుడు గడగడ 
పాఠం చదవడం , పుస్తకాలకు , పుస్తకాలు వల్లించడం , విద్యను 
అభ్యసించడం లాంటి వేమీ పనికిరావు . ఆరోజులు గతించాయి . ఇప్పుడు 
చదువులకు బదులు యీ ఆట పాటలు వచ్చి పడ్డాయి. మున్ముందు ఇంకా 
ఏమేమి వచ్చిపడతాయో తెలియదు . ఇప్పుడు ఎవడి మనసూ చదువు మీద 
లేదు . ఆటలు ఆడిస్తేనే అందరికీ మంచివాళ్ళం అయిపోతాం. " 

నేను విద్యార్థుల -కార్యక్రమాలను చూపించే పనిలో మునిగి 
వున్నాను. ఆకారణంగా వాళ్ళ సంభాషణను వినలేకపోయాను. తరువాత 
ఎవరో యీ సంగతి నాతో చెప్పారు . ఏమయినా చెప్పుకోనివ్వండి ! - 

నేను విజిల్ వేశాను . పిల్లలందరూ . చేతుల్లో చీపురు కట్టలు 
పట్టుకొని వరుసగా ఒక పంక్తిలో నిలబడిపోయారు. . నేను - చీపుళ్ళతోనే 
వాళ్ళచేత డ్రిల్లు చేయించాను . వాళ్ళను నలువైపూ ఊడ్చి - శుభ్రం 
చేయమని ఆజ్ఞాపించాను. వాళ్లు పాఠశాల అంతటా వ్యాపించి పోయారు . 
చెత్తా చెదారం యెక్కడ కన్పించినా ఊడ్చి పారేశారు . ప్రోగు చేసిన 
చెత్తనంతా ఒక తట్టలో నింపుకొని నా ఎదటికి వచ్చారు . 

ఉన్నతాధికారి , ఉపాధ్యాయులూ - ఆశ్చర్యపోయారు . అలాగే 
చూస్తూ ఉండిపోయారు. నా క్లాసు విద్యార్థులకు ఇది కూడా ఒక పరీక్షయే 

ఉన్నతాధికారి అడిగాడు. “ చీపుళ్ళతో డ్రిల్లు ఎందుకు చేయించారో 


గిజుభాయి బగేకా 

101 
నాకు బోధపడలేదే ? " 

నేను చెప్పాను - - " అయ్యా , , ఈనాడు మన దేశమంతా 
మాలిన్యంతో , కాలుష్యంతో మురికిబట్టి వుంది . ఈ మురికి మనజాతి కే 
కళంకం . ఈ మురికి రాజ్యం చేస్తున్నంత కాలం మన దుస్థితి తొలగిపోదు . 
అంచేత మురికి మీదనే నేను మొదటి పోరాటం ప్రారంభించాను. మనం 
మన మురికిని పోగొట్టు కొనడానికి నియమ పూర్వకంగా పోరాటం 

ప్రారంభించవలసి వుంటుంది . అందుకు యీ చీపుళ్ళుతో డ్రిల్లు 
చేయించడం ఒక సంకేతం . ఈపిల్లలకు మొదటి పాఠమే యీ చీపురు 
కట్టల డ్రిల్లు . మా గది శుభ్రం చేయబడనంతవరకూ మేము క్లాసులో 
మరో పని చేయము . ఇప్పుడు ఈ పిల్లలకు కూడా మురికి అందే 
గిట్టదు. " 

సంభాషణజరుగుతూ వుండగానే 
పిల్లలు కాళ్లు, చేతులు , ముఖమూ 
కడుగుకొని వచ్చారు . నేను రెండో విజిల్ వేశాను . 

ఉన్నతాధికారి – “ మీరు చేస్తున్న యీ ప్రయోగం అద్భుతంగా 
వుంది . నాలుగువ క్లాసుబోధనకు సంబంధించిన ప్రయోగం చేస్తూ చేస్తూ 
ఇంకా ఇటువంటి కొత్త విషయాలు ఏమేమి సాధించారు ? " , 

నేను చెప్పాను — “ అయ్యా , నా ప్రయోగంలో ఇటువంటి 
విషయాలకు ఎన్నిటికో అవకాశం వుంది . అయితే నాలుగవ తరగతి 
వాళ్ళకు వాళ్ళ పాఠ్య పుస్తకాలు బోధించే ముందు ఒకటవ తరగతి చదువు 
చెప్పవలసిన పని వుంది గదా ? " 
- --. అటుపిల్లలందరూ పరుగెత్తుకుంటూ బయటికి వెళ్ళి పోయారు . 
పాఠశాల చుట్టు ప్రక్కల వున్న చెట్ల మీది కెక్కారు . నేను మళ్ళీ విజిల్ 
వేశాను . వాళ్లంతా . చెట్ల మీది నుంచి దూకుతూ దుముకుతూ క్రిందికి 
వచ్చేశారు. మళ్ళీ విజిల్ వేశాను . మళ్ళీ చెట్ల మీది కెక్కారు . మళ్ళీ 
విజిల్ వేశాను. ... అందరూ దిగి వచ్చారు . 


102 


పగటి కల 


108 


ప్రధానోపాధ్యాయుడు - " మిత్రమా , యీ బోధన కూడా విచిత్రం 
గానేవుంది . ఈ పని నేర్పకుండా వున్నా చేయగలరు . ఇందులో నేర్ప 
వలసింది ఏమీ లేదు . " 

నేనన్నాను- " ఆయ్యా , ఈరోజుల్లో నేర్పకపోతే ఇటువంటి విద్యలు 
కూడా రావు. మనం విద్యార్థులను ఇటువంటి విషయాలు నేర్చుకోనివ్వము 


కూడా ! " 


" 


ప్రధానోపాధ్యాయుడు — “ కాదు , అది నిజం కాదు. " 

నేనన్నాను - " మన పాఠశాలలో మిగిలినక్లాసులపిల్లలు యిక్కడే 
నిలబడి వున్నారుగదా , వాళ్ళలో ఎంత మంది యీ విధంగా చెట్లెక్కి 
దిగగాలరో అడగండి . " 

ఉన్నతాధికారి వాళ్ళందరినీచెట్లెక్కి దిగమని చెప్పాడు . అయితే 
అతి కష్టం మీద ఇద్దరు ముగ్గురు మాత్రమేఎక్కగలిగారు. 

నేనన్నాను — “ అయ్యా , వీళ్ళకు నేను యీ పని చేయడానికి ఎంతో 
శిక్షణ యిచ్చాను. ఈ విషయాలన్నీ నా బోధనలోనూ, నా ప్రయోగంలోనూ 
వున్న విషయాలే. ” కొంచెం నవ్వి మళ్ళీ ఆన్నాను - - " ఆయ్యా , పరీక్షా 
పత్రంలో ఈ ఆటల పేర్లు కూడా వున్నాయి . వీటికి కూడా మీరు 
మార్కులు ఇవ్వవలిసి ఉంటుంది . ” 

ఉన్నతాధికారి కూడా నవ్వుతూనే అన్నాడు.--- " మంచిది ! 
మంచిది ! మీరు కూడా నన్ను మార్కులు అడుగుతారా ? " 

నేను మళ్ళీ విజిల్ వేశాను . పిల్లలు పాఠశాలలోని ఆల్ మైరాలో 
నుంచి తాళ్లూ బొంగరాలూ తీసుకొని వచ్చారు. తమ తమ బొంగరాలు 
తిప్పుతూ వున్నారు. వీధిలో కీచులాడుకునేపిల్లల మాదిరిగా కాకుండా , 
ఎటువంటి అల్లరి లేకుండా , నిశ్శబ్దంగా , బొంగరాల ఆట ఆడుతూ 
వున్నారు. వాళ్ళు ఏకాగ్రతతో వున్నారు. . ఏ రకమైన పరుగులుగానీ, 
పల్కరింతలుగానీలేకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. . ఆట 


గిజుభాయి బగేకా 
ఆడటానికి నిశ్చయించబడిన స్థానాలు వున్నాయి . వాళ్ళందరికీ ఒక 
నాయకుడు వున్నాడు . “ బాల్యంలో మన మందరం బొంగరాలు తిప్పిన 
వాళ్ళమే. మనలో ప్రతి ఒక్కరికీ ఝఆట ఆనందం కలిగించడం 
చూశారుగదా ! " 

ఉన్నతాధికారి అన్నాడు _ " మిత్రమా - మీరు వీళ్ళకు “ బొంగరాల 
ఆట ఎప్పుడు నేర్పారు ? వీళ్ళు చాలా నిర్మాణయుతంగా , నియమ బద్దంగా 
ఆడుతూ వున్నారు !" 

నేనన్నాను. “ నేర్పడం నేర్చుకోవడం మొదలైన మా కార్యక్రమం 
అంతా నది ఒడ్డునజరుగుతూ వుంటుంది . మేము షికారుకు వెళ్ళినప్పుడల్లా 
అక్కడే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాము. ఆడుతూ 
పాడుతూ ఏమేమిటో చేస్తూ వుంటాము. " . 

ఉన్నతాధికారీ ఇంగ్లీషులో అన్నాడు " మీరు నిజం చెపుతున్నారు . 
పిల్లలకు ఆటల ద్వారా ఎంతో నేర్ప వచ్చుననే విషయం నేను ఇప్పుడే 
తెలుసుకున్నాను. ( ప్రధానోపాధ్యాయుని వైపు చూస్తూ ) మీరు ఇప్పుడు 
పాఠశాలలోని అన్ని క్లాసులలో యీ కార్యక్రమం ప్రారంభించ 
కూడదూ ? ” 

ప్రధానోపాధ్యాయుడు అన్నాడు. “ అయ్యా , మేము ఇవన్నీ చేస్తూ 
కూర్చుంటే పాఠ్య క్రమం ఎలా , పూర్తవుతుందండీ ! ఈ మిత్రునకు 
బాధ్యతయేమున్నది ? .. ఒక సంవత్సర మే " గదా ! చెప్పిన వరకు 
చెపుతాడు . పాఠ్య క్రమం పూర్తి కాకపోయినా ఫరవాలేదు . ఇది 
ప్రయోగం అంటాడు . సాధ్యమైనంత వరకు చేశానంటాడు . - మిగిలినది 
పూర్తికాలేదు అంటాడు. పిల్లలు చేయలేక పోయారంటాడు . ప్రయో 
గంలో ఏ కొంచెం సఫలమయినా అది గొప్ప విషయమనీ, సంతోషించ 
దగినది అని మీరుకూడా అంటారు . మేము • పాఠ్య క్రమానికి 
బద్దులమైవుండాలి . అది పూర్తి చేయాలి . లేకపోతే పై నుంచి మీరే 


పగటి కల 


గిజుభాయి బగేకా 


105 


. 


. 


- - 


. 


. . 


ఈపోర్షన్ ఎందుకు పూర్తి కాలేదూ ? సిలబస్ ఎందుకు పూర్తి చేయ 
లేదూ ? ఫలితాలు సంతృప్తిగా ఎందుకు రాలేదు ? అంటూ వ్రాస్తారు 
గదండీ ! ” 

ఉన్నతాధికారి పైకి చిరునవ్వు నవ్వాడు . కోపాన్ని మనసులోనే 
దాచుకున్నాడు. మౌనంగా ఉండిపోయాడు . 

నేను విజిల్ వేశాను.పిల్లలంతా చొక్కాలు విప్పేశారు. . అందరూ 
సావధానంగా ఒక పంక్తిలో నిల్చున్నారు . సరీగానూ , క్రమంగానూ 
నిల్చున్నారు. అందరూ చాలా పరిశుభ్రంగా వున్నారు.. కాళ్ళూ - చేతులూ , 
ముఖమూ అన్నీ పరిశుభ్రంగా వున్నాయి . ఎవడి కంటిలోనూ పుసి కూడా 
కన్పించలేదు .టోపీలన్నీ శుభ్రంగా ఉతికి వున్నాయి . 

ఉన్నతాధికారి కొంచెం నవ్వి ఆన్నాడు . “ ఇదంతా అభ్యసింప 
జేయడానికి ఎంత కాలం పట్టిందండీ ? ఇటువంటి శుభ్రత నేర్పడం కోసం 
ఎంతో శ్రమజేయవలసి వుంటుంది . " 
- నేనన్నాను “ అయ్యా , ఆరు మాసాలనుంచి అలవాటు చేసుకుంటూ 
వస్తున్నాను. ఆరు మాసాలనుంచి శ్రమపడుతున్నాను. మీకు తెలియని 
దేమున్నది ? " 

నేను మరో విజిల్ వేశాను . పిల్లలు చొక్కాలు తొడుక్కుని, 
ఆనందంగా వరుసలో నిలబడి నమస్కారం చేసి వెళ్ళి పోయారు. 

- ప్రధానోపాధ్యాయుడు వ్యంగ్యంగా “ ఏమిటి , పరీక్ష అయిపోయి 
నట్లేనా ? " అన్నాడు . ... . 

నేను చెప్పాను - " లేదండీ , ఇంకావుంది . దయచేసి అందరూ ఆ 
గదిలోకి రండి . " . . 

- ప్రధానోపాధ్యాయుడు . " అవునవును , మీరు కొన్నాళ్ళ క్రితం 
ఎందుకో యీ గదిని అడిగి తీసుకున్నారు కదూ ! ఇప్పటివరకూ మాకు 
యెవరికీ ఆ గదిలో యేముందో చూపించలేదు . ఏమేమిటో సేకరింప 


జేస్తున్నారు మీరు ! " 

నేనన్నాను- “ రండి , వచ్చి చూడండి ! " , 
ఆందరం ఆ గదిలోకి వెళ్ళాం. -- 

ఉన్నతాధికారి ఆన్నాడు . “ ఓహో ! ఇది మ్యూజియం లాగా 
వుందే ! " 

ప్రధానోపాధ్యాయుడు — “ నేనూ అదే అనుకున్నాను. ఆ మధ్యపిల్లలు 
ఏవేవో తెస్తూవున్నారు . వాటినిదాస్తూ వున్నారు. " 

నేనన్నాను” “ అయ్యా,పిల్లలు చాలా • ఉత్సాహంగా యీ పని 
చేశారు . మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వీటిని అందంగా అలంక 
రించండి . అమర్చండీ , నేనేమీ సలహా యివ్వనూ అని చెప్పాను. " 

ఉన్నతాధికారి - " ఏమిటీ ? యీ పేర్పులు , కూర్పులు , యీ ఆలం 
కరణ అంతా పిల్లలే చేశారా ? " 
. నేనన్నాను- " అవునండీ ! " 

ఉన్నతాధికారి - "కాని ఇది ఎలా సాధ్యమయింది ? యీ అలం 
కరణచాలా కళాత్మకంగా వుంది ! " , 

నేను మౌనం వహించాను. నాకార్యక్రమ ఫలితం ఇప్పుడు 
స్పష్టంగా తన ప్రత్యేకతను చూపుతూ వుంది . " - 

ఉన్నతాధికారి అన్నాడు " ఈ వస్తువులన్నీ ఎలా సేకరించారు ?. 
ఎక్కడనుంచి సంపాదించారు ? విద్యార్థులకు ప్రకృతిని పరిచయం 
చేయడానికి యివన్నీ చాలా ఉపయోగ కరమైనవి . " 

ప్రధానోపాధ్యాయుడు అన్నాడు- “ అయ్యా , ఈయన పిల్లలను 
అప్పుడప్పుడు యా తలకు తీసికొని పోతూ వుంటాడు . ఇవన్నీ అప్పుడు 
తెచ్చి వుంటారు ! " 

ఉన్నతాధికారి అన్నాడు..."చాలా శక్తివంతమైన పని చేశారు. ఈ 
మ్యూజియంను తొలగించవద్దు . ఇది యీ పాఠశాల మొత్తానికి బాగా 


106 


- 


పగటి కల 


107 


ఉపయోగ పడుతుంది . దీనిని పెంచి మరింత పెద్దదిగా చేయండి . - అలా 
చేయమని ఉపాధ్యాయులందరికీ చెపుతాను " . 

ప్రధానోపాధ్యాయుడు మనసులో గొణుక్కుంటున్నాడు - మరి ఇక 
చదువు చెప్పేదెప్పుడు ?” 

పిల్లలు మ్యూజియంకు సంబంధించిన పట్టిక ఒకటి తయారు చేశారు . 
ఉన్నతాధికారి అది చదివి చాలా సంతోషించాడు . ఆయనన్నాడు 
" ఈ విద్యార్థులు నిజంగా బహూకరించ దగిన వాళ్లు . " . 

నేనన్నాను . “ అయ్యా , ఈ మ్యూజియంను ఏర్పాటు చేసుకోవడంలో 
కలిగిన ఆనందమేవీళ్ళకు బహుమతి . ఈ మ్యూజియం అంతా . వీళ్ళకు 
యిచ్చిన బహుమతే ! " 

ఉన్నతాధికారి - “ ఆయినప్పటికీ........... .. ” 
నేనేమీ మాట్లాడలేదు . 
గదిలో ఒక మూల కొన్ని మట్టి బొమ్మలు వున్నాయి . 
ఉన్నతాధికారి - “ వీటిని ఎవరు తయారు చేశారు ? " , 

నేనన్నాను . “ అయ్యా , విద్యార్థులే! ఈ గదిలోని ఏర్పాటంతా 
వాళ్లు స్వయంగా చేసినదే . ఇందులో నాజోక్యమేమీ లేదు . ” 

ఉన్నతాధికారి - “కాని ఇన్ని బొమ్మలు ఎప్పుడు చేశారు ? " " 
ఎక్కడ కాల్చుకొచ్చారు ? " 

నేను — “ అయ్యా , వీళ్ళు నది ఒడ్డుకు ప్రతి వారంషికారుకు వెళ్తూ 
వుంటారు. అక్కడే తయారు చేస్తూ వుండేవాళ్ళు . అక్కడే ఆవము 
తయారుచేసి వాటిని అందులో కాల్చి యీ రూపానికి తెచ్చారు " . 

ఉన్నతాధికారి - " ఆహా ! మిత్రమా , మీ మెదడు చాలా అద్భుత 
మైనదిగా కన్పిస్తున్నది . మీ యీ ప్రయోగాలు కూడా .చాలా అద్భుత 
మైనవి . ఇక్కడ మీకు సాధనాలేవీ దొరక నప్పుడల్లా.. నది ఒడ్డుకు 
పరుగె త్తేవాళ్ళు . పొలం మీది మట్టితో అడుసు తయారు చేసుకునేవాళ్ళు , 


గిజుభాయి బగేకా 
అంతేగదా ?శాభాష్ ! ఇప్పుడు మీకు ........... ” 

నేను తరువాత మాట్లాడటానికి ఆయనకు అవకాశమివ్వలేదు . నేను 
మధ్యలోనే అందుకున్నాను . “ ఇప్పుడు మీరు యీ గదిలో కొంచెం సేపు 
విశ్రాంతిగా కూర్చోండి . నేను మా పిల్లల యితర కార్యక్రమాలను 
కూడా చూపిస్తాను. " అందరూ గదిలో కూర్చున్నారు. 

ప్రధానోపాధ్యాయుడు ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్నాడు 
" ఆయ్యా ఇవన్నీ మేమూ చేయగలం. అయితేపిల్లలకు ఇంకా చదువు 
చెప్పేదెప్పుడండి ? " 

ఇంతలో నేను కొన్ని అట్ట ముక్కలు తెచ్చాను. ఒక అట్ట మీద 
నేను బోధన ప్రారంభించిన సమయంలో యీ పిల్లలు వ్రాసిన అక్షరాల 
నమూనాలున్నాయి. రెండో అట్టమీద నిన్న వ్రాసిన అక్షరాల నమూనా 
లున్నాయి . అట్టమీద అక్షర ప్రగతి సూచించు పత్రం అని వ్రాసి 
వుంది . 

అందరికీ అక్షర ప్రగతిచాలా బాగా వుందనిపించింది . 

కాని ఒక ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయునితో గుసగుసలాడు 
తున్నాడు. " అరే పో , యివన్నీ బాగా వ్రాయగలిగిన వాళ్ళను కూర్చోబెట్టి 
నెమ్మదిగా , కుదురుగా వ్రాయించి వుంటాడు. " 

ఆ ఉపాధ్యాయుని దురభిప్రాయం నాకు చాలా బాధ కలిగిం 
చింది .కాని నేను లక్ష్యపెట్టలేదు . నాకు వాళ్ళ యీ అభిప్రాయం తుచ్ఛ 
మైనదిగా కన్పించింది . 

ఉన్నతాధికారి - " మిత్రమా , మీరు యీ మార్పును , యీ సంస్క 
రణను ఏవిధంగా సాధించ గలిగారు? " 

నేను - “ అయ్యా , రకరకాల ఉపాయాలతో . ” 

ఉన్నతాధికారి - “ మీ ఉపాయాలన్నిటినీ పాఠశాలలోని అన్ని 
క్లాసులలో ప్రవేశ పెట్టితే ఎలా వుంటుంది ? " 


10 


- 


- 


108 


పగటి కల 


నేను - “ తప్పకుండా ప్రవేశ పెట్టవచ్చు . తగిన ఫలితాన్ని కూడా 
మీకు చూపించగలను . ” 
. తరువాత నేను మరో పుస్తకం తెచ్చాను . అందులో గత ఆరు 
మాసాలలో విద్యార్థులు మొత్తం ఎన్ని పుస్తకాలు చదివారో వాటి వివరణ 
పట్టిక వుంది . పుస్తకంలో ప్రతి పేజీ మీద విద్యార్థి పేరు వ్రాసి వుండి . 
విద్యార్థిపుస్తకం చదివిన తరువాత స్వయంగా తన చేతులతో యీ 
పుస్తకంలో ఆ చదివిన పుస్తకం పేరు వ్రాస్తాడు . 

దీనిని బట్టి ఆఖరు పేజీలో నేను కొన్ని అంకెలు ఇచ్చాను . ఎంత 
మంది విద్యార్థులు మొత్తం ఎన్ని పుస్తకాలు చదివింది , చదివిన పుస్త 
కాల సరాసరి , అందరి కన్న ఎక్కువ పుస్తకాలు ఎవరు చదివింది , 
అందరికన్న తక్కువ పుస్తకాలు ఎవరు చదివింది వివరంగా అందులో 
తెలియ పరచాను. ఇక పుస్తకాలదృష్ట్యా ఏ పుస్తకం ఎక్కువగా చదవ 
బడిందీ , ఏ పుస్తకం తక్కువగా చదవబడింది కూడా నోట్ చేశాను . 
చదివిన పుస్తకాల వర్గీకరణ చేసి ఏ విషయానికి సంబంధించిన పుస్త 
కాలు ఎక్కువగా చదివారో , కూడా వివరాలు ఇచ్చాను . 

ఉన్నతాధికారి ఆ పట్టిక చూశాడు ? ఆయనకు ఆశ్చర్యం వేసింది . 
ఆయనన్నాడు - “ ఇన్ని పుస్తకాలు చదివారా ! ఇన్ని విషయాల పుస్తకాలు 
చదివారా ! ఇవన్నీ ఎప్పుడు చదివి వుంటారు ? " 

“ ఆవునయ్యా, ఇన్ని పుస్తకాలు చదివారు. నా కళ్ళ ఎదుటే 
చదివారు. " 

ఉన్నతాధికారి ప్రశ్నించాడు — “ హెడ్ మాస్టరుగారూ , మీ ఏడో 
క్లాసు విద్యార్థులు యీ ఆరు మాసాలలో ఎన్ని పుస్తకాలు చదివి 
వుంటారు? " 

... ప్రధానోపాధ్యాయుడు — “ అయ్యా , ఎలా చదవగలరు ? వాళ్ళు 
ఇతర పుస్తకాలు చదువుతూ కూర్చుంటే చరిత్ర , భూగోళం, - రేఖా 


గిజుభాయి బగేకా 

109 
గణితం మొదలైనవన్నీ ఏమయిపోతాయి ? ఇవన్నీ ఎప్పుడు కంఠస్థం 
చేసుకుంటారు ? " 

ఉన్న తాధికారి మౌనంగా ఏదో ఆలోచిస్తూవున్నాడు . తరువాత 
నావైపు చూస్తూ అన్నాడు — “ మీ విద్యార్థులను భాషలో పరీక్ష లేకుండానే 
ప్యాస్ చేయవచ్చు . ఇంకా ఏమేమి మిగిలాయో చెప్పండి . " " 

నేను విద్యార్థుల చేతి వ్రాత పత్రిక ఒకటి ఆయన ముందు 
వుంచాను . 

ఉన్నతాధికారి అన్నాడు - " ఈ వ్యాసాలన్నీ ఈ విద్యార్థుల వేనా ? " 
“ అవునండీ ! " 
“ ఒకటి రెండు కవితలు ఉన్నట్లుంది . అవి కూడా ? ". 

" అవునండీ ! ఇప్పుడిప్పుడే నా విద్యార్థులు కొందరు కవిత వ్రాయ 
డానికి ప్రయత్నిస్తున్నారు. " 

“వాళ్ళు వ్రాసిన కవితలను మీరేమైనా సంస్కరించారా ? " 
... “ లేదండీ , ఇంత వరకు అలా చేయలేదు. వాళ్ళు వ్రాసింది 
వ్రాసినట్లు యథాతథంగా పత్రికలో వ్రాయ బడింది . " . 
. . “ విద్యార్థులు స్వయంగా ఆలోచించి వ్రాశారా , ఎక్కడనుంచి నా 
ఎత్తి వ్రాసుకొచ్చారా , లేక మీరేమైనా వాళ్ళకు మధ్య మధ్య అందిస్తూ 
ఉంటారా ? ”: : : . . . . . . . . . . . . . 

“ అటువంటిదేమీ లేదండీ . నేను వాళ్ళతో ఇలా - చెపుతుంటాను 
మీ ఇష్టం వచ్చింది వ్రాయండి , మీకు తోచింది వ్రాయండి . ఏదయినా 

వ్రాయవచ్చు . ఏది వ్రాసినా . అది పత్రికకు ఎక్కించండి . వాళ్ళకు 
అందరి వ్యాసాలూ నచ్చినట్లుగానేఉంటాయి . అన్ని పత్రికలో వ్రాయి 
స్తాను నేను . " 

ఉన్నతాధికారి “ ఈ సంచిక . ముఖ్యంగా ఆరు మాసాల పరీక్ష 
కోసం తయారు చేయించారా ? " 


గిజుభాయి బగేకా 


111 


యుడు అన్నాడు. “ అయ్యా , మీ దృష్టి కూడా అటువంటిదే గదా ! మీరు 
కూడా యీ విషయాలలోనే మమ్మల్ని మంచి ఫలితాలు సాధించాలని . 
కోరుతూ ఉంటారుగదండీ ! " 

అందరూ నవ్వుకుంటూ లేచారు . నాక్లాసుకు సంబంధించి నంత 
వరకు ఆరుమాసాల పరీక్ష పూర్తయింది . వెళ్ళేటప్పుడు ఉన్నతాధికారి 
నాతో ఆన్నాడు- " మీ పరీక్షా పత్రం ఏదీ ? " , 

నేను చెప్పాను- ఆది యింకా తయారు చేయలేదు . 

ఉన్న తాధికారి “ సరే మంచిది . మీ క్లాసుకు పరీక్ష నుంచి 
మినహాయింపు ఇస్తున్నాను. ” 


110 

పగటి కల 
నేను - “ లేదండీ , గత మూడు మాసాలనుంచి ప్రతినెలా యీ 
పత్రికను ప్రకటిస్తూనే వున్నాము. ఈ నెల కూడా అలా చేయబడినదే . 
అయితే పరీక్ష కూడా కలిసి వచ్చింది . కనుక యీ సంచికను మీ 
ముందు ఉంచాము. అంతే కాని ఇది ప్రత్యేకంగా పరీక్ష కోసం తయారు 
చేసింది కాదు . " 

ఉన్నతాధికారి సంతోషంగా తల ఊపాడు . తరువాత అన్నాడు 
“ ఇది చాలా చక్కని పని " మళ్ళీ నా వైపు చూచి అన్నాడు- "మిత్రమా , 
మీరు చాలా అద్భుతమైన పని చేసి చూపిస్తున్నారు . ఆరు మాసాలలో 
ఎక్కడ నుంచి ఎక్క డికి ఎదిగిపోయారో చూడండి ! " , 

ప్రధానోపాధ్యాయుడు . నెమ్మదిగా అన్నాడు - “ గణితమూ , 
భూగోళమూ , చరిత్ర మొదలైన విషయాలలో పరీక్ష ఎప్పుడండి ? ఆది 
చూడటానికి మధ్యాహ్నం తరువాత మేమందరంరావచ్చా ? " 

. బహుశా ప్రధానోపాధ్యాయుడు ఇలా అని నన్ను ఎగతాళి చేయా 
లని చూస్తున్నాడు . నేను ఇంతవరకు గణితమూ, భూగోళమూ, చరిత్ర 
మొదలైన విషయాలలో ఏమీ పని చేయలేదని ప్రధానోపాధ్యాయుడికి 
తెలిసి వుంటుంది . నేనన్నాను — “ అయ్యా , భూగోళ మూ , గణితమూ 
నేను యింకా ముట్టుకోనట్లే. పన్నెండో మాసానికి ఆ పని కూడా పూర్తి 
చేసి చూపిస్తాను . చరిత్ర బోధనలో మాత్రం కొంత పని జరిగింది . " - 

ప్రధానోపాధ్యాయుడు - " ఓహో ! ఆలా చెప్పండి , అయితే ఆస 
లైన విషయాలు అలాగేవుండి పోయాయన్న మాట ! " 

ఉన్నతాధికారి – “ హెడ్ మాస్టరుగారూ , అవి మీ దృష్టితో చూస్తే 
అలాగేఉండిపోయాయి . కాని వీరి దృష్టిలో అయితే అలా కాదు . మీ అభి 
ప్రాయంలో చరిత్ర , భూగోళం , గణితం , కొండలూ , బండలూ మొద 
లైన వాటిల్లోనేచదువంతా ఇమిడి వుంది . ఏమండీ , అంతేగదా ! " . .. 

ఉన్నతాధికారి బాగా హుషారుగా ఉండడం చూచి ప్రధానోపాధ్యా 


నాలుగవ భాగం 


అంతిమ సమావేశం 


ఆరు మాసాల పరీక్ష అయిపోయింది . ఒకరోజు మా పాఠశాల 
ఉపాధ్యాయులూ నేనూ కూర్చోని మాట్లాడుకుంటూ వున్నాము. చంద్ర , 
శేఖర్ నాతో అన్నాడు — “ నిజం చెపుతున్నాను. నాకు మీరు ఒక విచిత్ర 
మైన మనిషిగా కన్పిస్తున్నారు. మీ ప్రయోగం సఫలమయిందని నేను 
అంగీకరిస్తున్నాను . ప్రాథమిక పాఠశాలబోధనా పద్ధతిలో కూడా యింత 
చక్కని మార్పులు చేయవచ్చుననేవిషయం మేము విశ్వసించలేక పోయే 
వాళ్ళం . " 

భద్రశంకర్ అన్నాడు - " బ్రదర్ వీరు ఇంగ్లీషు చదువుకున్న 
వారుకదా ? ఇంగ్లీషు పుస్తకాలు చదువుతారు . కొత్త కొత్త ప్రయోగాలు 
చేస్తుంటారు. " 

చంపక్ లాల్ అన్నాడు - " వీరు చేస్తున్నారు సరేలే ! కాని అందరూ 
అలా చేయలేరు . వీరికి డబ్బు సంపాదించాలనే చింతలేదు . ఫలితాన్ని 
గురించిన చింతలేదు . ప్రయోగం విఫలమయినా వారికి పడే శిక్ష ఏమీ 
లేదు ! " 

వేణిలాల్ అంటున్నాడు. " బ్రదర్ , ఈ ప్రయోగం మనం ఎలా 
చేయగలం ? మనకు సమయందొరికే దెప్పుడు ? ఇన్ని విషయాలు ఆలో 
చించడానికి , ఇన్ని ఏర్పాట్లు చేయడానికి ఎవరికి తీరుతుంది ? మనం 


గిజుభాయి బగేకా 

113 
చేయదలచుకున్నా ఎలా చేయగలం? ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకో 
వాలా ? సాయంత్రం పూట రోజూ హెడ్ మాస్టరు గారి ఇంటికి వెళ్ళి 
హాజరు వేయించుకోవాలా ! ఇంటి దగ్గర పిల్లల్ని సంబాళించుకోవాలా ! 
బంతులకూ బారసాలలకూ వెళ్లాలా ! కులవృత్తి మానుకోకుండా చూసు 
కోవాలా ! ఇన్ని పనులు చూసుకున్న తరువాత ఇంకా మనకు తీరిక 
ఎక్కడుంటుంది ? ఓపిక యెక్కడుంటుంది ? ఏదయినా చేయాలని వున్నా 
ఎలా చేయగలం ? ఈయన గారంటారూ ! ఒంటరిగాడు . పనిపాటలు లేని 
వాడు . ఈయనే అలా చేయగలడు . " 

చివరకు నేనన్నాను — “మిత్రులారా ! ప్రస్తుతపు ప్రాథమిక 
విద్యా ప్రణాళిక స్వరూపం మారితే ప్రాథమిక పాఠశాలలో మనం యింత 
కన్న ఎక్కువ పనే చేయగలం. అయితే బాగా పనిచేసే వాళ్ళు 
అవసరం . ప్రపంచ స్వరూపం ప్రస్తుతం ఉన్నట్లు పూర్వం ఉండేది 
కాదు . ప్రపంచ స్వరూపాన్ని మార్చింది . మనుషులే గదా ! ఆసక్తి 
వుండాలి . ఆత్మ విశ్వాసం ఉండాలి. ఏకాగ్రత ఉండాలి. - ఇంగ్లీషు 
చదువుకున్న వాళ్ళే మంచిమంచి ప్రయోగాలు చేయగలరనే మాట 
అర్థం లేనిది . మనిషి ఏమీ చేయదలచుకోనప్పుడే ఇటువంటి వంకలు 
పెడుతూ వుంటాడు . వాస్తవంగా కావలసినది ఆసక్తి. మనసులో ఏ 
కార్యాన్నయినా సాధించాలనే తపన ఉండాలి. చంపక్ లాల్ గారూ , 
ఫలితాన్ని గురించి ప్రయోగం చేసేవ్యక్తికి ఉన్నంత చింత మరొకరికి 
ఎప్పుడూ ఉండదు . మీరు జీతం పెరగాలనేకోరికతో మంచి ఫలితాలు 
సాధించడానికి ప్రయత్నిస్తారు . నేను ప్రయోగం కోసం ప్రయోగం 
చేస్తున్నాను. నా ఆశయం సాధించడానికి , నా కార్య రంగం విస్తృతం 
కావడానికి నేను ప్రయత్నిస్తున్నాను . నా వైఫల్యం నా తరువాత వచ్చే 
ప్రయోగకర్తలకు ఆవరోధం కారాదనే చింత నాకూ వుంటుంది . దేవీలాల్ 
గారూ ! మన వృత్తికీ , కుల వృత్తికి సంబధం ఏమిటి ? బంతులకూ , 


. 


114 


పగటి కల 


గిజుభాయి బగేకా 


115 


బారసాలలకూ , సమావేశాలకు , సమారాధనలకూ వెళ్ళిరావడం కూడా 
ఒక పనేనా ? గప్పాలు కొట్టుకుంటూ తిరగడం కూడా ఒక పనేనా ? 
వాటికి కూడా తీరిక కావాలా ? ఇవి కూడా పనులే నంటారా ? హెడ్ మాస్టరు 
గారింటికిరోజూ వెళ్ళవలసిన అవసరం ఏముంది ? మీరుబాగా పని చేసి 
చూపించండి .. ఆయన ఎంతో సంతోషిస్తాడు . ముఖస్తుతితో ఎవరైనా 
సంతృప్తి పడతారా ? పని చేతగాని వ్యక్తులే ముఖస్తుతి చేస్తూ వుంటారు . 
స్తోత్ర పాఠాలు వల్లిస్తూ వుంటారు . పాఠశాలలో మనం విద్యార్థులకు 
హృదయ పూర్వకంగా పాఠాలు బోధిస్తూ వుంటే ఏ విద్యార్థికైన 
ట్యూషన్ అవసరం ఎందుకు వుంటుంది ? అటువంటి అవసరాన్ని ఎందుకు 
కల్పించాలి ? మనం . యిక్కడ మనస్సు లగ్నం చేసి చదువు చెప్పడం 
లేదు . అందుకే ట్యూషన్ అవసరమవుతున్నది . " 

- శివశంకర్ మధ్యలోనే ఆందుకున్నాడు - " మిత్రమా ! మరి జీతం 
తక్కువగా వచ్చేవాళ్ళు ఏం చేయాలి ? మీకుకోరినంత జీతం , మాకు ఆ 
జీతపురాళ్ళతో జీవనం కూడా గడవడం లేదు. " 

నేనన్నాను - " మీరు తగినంత జీతం కావాలని కోరండి . మీ 
కోర్కెను సాధించుకోండి . మీకు హెచ్చు జీతం లభిస్తుంది . " 

విశ్వనాథ్ అన్నాడు " అయ్యా హెచ్చు జీతం లభిస్తుందంటారా ? 
ఎక్కువ జీతం రాకపోగా ఉద్యోగం నుంచి ఉద్వాసన తప్పదు ! " 

నేనన్నాను- " ఉపాధ్యాయులంతా కలసి అధిక వేతనాలకోసం 
ఆందోళన చేయండి . ఎంత మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తారో చూద్దాం ! 
ఆసలు వాళ్ళు ఉద్యోగం నుంచి తొలగించేదాకా మనం ఎందుకుండాలి ? 
మీరే స్వయంగా ఉద్యోగం నుంచి తప్పుకొనడానికి ఎందుకు సిద్ధంగా 
ఉండకూడదు ? మీరు కొంచెం నిర్భయంగా ఉండడం నేర్చుకోండి . నా 
సఫలతకు ఒక కారణం నేను నిర్భయంగా ఉండడమే. " 

భద్ర శంకర్ ఆన్నాడు — “ మరి పొట్ట గడిచేదెలా ? " . 


నేనన్నాను- "పొట్ట గడవడమంటారా ? మనలో కొంచెం సాహసం 
వుండాలి . చేసుకుంటే వృత్తులే లేకపోయాయా ? నేను చీపురు పట్టి కసవు 
ఊడ్చి ఆయినా కడుపు నింపుకొనడానికి ఇష్టపడతాను. మీ మాదిరిగా 
ఆర్ధాకలితో ఉండడం నేను సహించలేను . మీ జీతాలు కూడా ఒక 
జీతాలేనా ? " 

విశ్వనాథ్ అన్నాడు — “ అయ్యా , ఒకడి ఉద్యోగం ఊడగొట్టా 
రంటే ఆ ఖాళీలో జొరబడటానికి వంద మంది ఎగబడతారు . మీ కేమయినా 
తెలుసా ? " 

నేనన్నాను. “ ఆలా ఎగబడే వాళ్ళను నిరోధించాలి . మనం వాళ్ళకు 
చార్జిఒప్పగించకూడదు . మన స్థానంలో కొత్త వాళ్ళు వచ్చి ఎలా పని 
చేస్తారో చూద్దాం . కొత్త వాళ్ళనుచార్జి తీసుకోనివ్వం . మనం పాఠశాల 
చుట్టూ ఇరవై నాలుగు గంటలూ తిరగడానికైనా సిద్ధపడదాం . మనం 
ఎటూ గోతిలో పడివున్నాం . ఇతరులను కూడా ఆగోతిలో ఎందుకు 
పడనివ్వాలి ? మనం వాళ్ళకు నచ్చజెపుదాం - అయ్యా , మీరు తిరిగి వెళ్ళి 
పోండి . మరో వృత్తి ఏదయినా చూసుకోండి ! పొట్ట కూడా గడవని యీ 
వృత్తిలో చేరకండి . ఆకలితో మాడకండి . ఈ పొగడ్తల అగడ్తలో 
దూకకండి . ఈ బందిఖానాకు దూరంగా వుండండి అని చెపుదాం . ” 

తరువాత కొన్ని గంటల వరకు రకరకాల చర్చలు జరిగాయి . 
ఈ రోజు నా సహోపాధ్యాయులలో కొంత నూతనోత్సాహం రావడం 
చూశాను . నేను ఆలోచించాను, పాతకాలపు బానిసత్వపు పునాదులు 
కొంచెమైనా సడలినందుకు సంతోషించవలసిందే ! 


2 


ఇప్పుడు నేను భూగోళం బోధించాలని ఆలోచిస్తూ వున్నాను . 
భూగోళానికి సంబంధించిన పాఠ్యపుస్తకం చూశాను . నిరాశను ఓ 


116 


గిజుభాయి బగేకా 


117 


కూడా సరళమైన విషయమేననీ, సులభంగా బోధించవచ్చుననీ విశ్వాసం 
కలిగించండి . నా దృష్టిలో మీ ప్రయోగంలోని గొప్పదనం ఇందులోనే 


వుంది . " 


పగటి కల 
ప్రక్కన వుంచేశాను . పాఠ్య క్రమం చూస్తే మనసులో బాధగానే వుంది . 
పిల్లల చేత నదుల పేర్లు , కొండల పేర్లు వ్యర్థంగా ఎందుకు వల్లె 

వేయించాలి ? నాకు మాత్రం ఇవన్నీ జ్ఞాపకం వున్నాయా ? నిన్న 
స్వయంగా డెప్యూటీ డైరెక్టరు గారే మ్యాప్ లో ఆస్ట్రేలియాకు దారి 
వెతుక్కుంటున్నారు. ఎప్పుడో చిన్నతనంలో వల్లించిన భూగోళం 
ఎవరికిజ్ఞాపకం వుంటుంది ? నేను ఆలోచించాను. అసలు యీ భూగోళం 
బోధించకుండా వుంటేనో ! వాస్తవమైన భూగోళ శాస్త్రం అంటే ఏమిటో 
నేను స్వయంగా ఆఫ్రికాకు వెళ్ళినప్పుడే ఆర్థమయింది . ఆ తరువాతనే 
భూగోళం వైపు నా దృష్టి మళ్ళింది . ఇప్పుడు అందులో నాకు అమితమైన 
అభిరుచి వుంది . భూగోళ శాస్త్రం చాలా ఉపయోగకరమైనదిగా 
కన్పించింది . అయితే యీ విద్యార్థులకు ఇప్పటినుంచే భూగోళం ఎందుకు 
బోధించాలి ? ప్రస్తుతం వున్న పాఠ్యక్రమం ప్రకారం నేను నడచుకోలేను . 
ఈ పాఠ్య పుస్తకం చూస్తుంటే నాకు నవ్వు వస్తున్నది . డైరెక్టరుగార్ని 
ఒకసారి కలుద్దామా ! నేను నా విధానం ప్రకారం విద్యార్థులకు భౌగోళిక 
దృష్టిని కలిగించడానికీ , భూగోళ శాస్త్రంలో అభిరుచి కలిగించడానికి 
అనుమతి తీసుకోనా ! 

నేను డెప్యూటీ డైరెక్టరు గారి దగ్గరకు వెళ్ళాను . 
ఆయన ఆడిగారు- “ ఇలా ఊడి పడ్డారేమిటి ? " 

నేనన్నాను. “ అయ్యా , పాఠ్యక్రమం నుంచి భూగోళం విషయాన్ని 
ఎందుకు తొలగించకూడదు . " 

“ అలా వీలు లేదు . పాఠ్యక్రమంలో భూగోళంచాలా ప్రాముఖ్యం 
గల విషయం. చరిత్ర కన్న భూగోళమే ఈనాడు ప్రయోజనకరమైనదిగా 
కన్పిస్తున్నది . మన. ప్రయోగంలో విషయాలను మినహాయించే సమస్య 
లేదు . వున్న విషయాలనుబాగా బోధించే విషయమే వుంది . అయితే 
మీరు ఏ విధానంతో నైనా బోధించండి . ఇతర ఉపాధ్యాయులకు భూగోళ ం , 


డైరెక్టరుగారుచాలా నేర్పుతో నా నోరు మూయించారు . అయినా 
నేను చెప్పాను. “ అయ్యా , ఈ పాఠ్య క్రమాన్నీ , ఈ పాఠ్య పుస్తకాన్ని 
నేను స్వీకరించలేను . నేను నా విధానం తోనే భూగోళం బోధిస్తాను . 
అందుచేత మీకు నిరాశ కలగదనే ఆశిస్తున్నాను. " 

ఉన్నతాధికారి అన్నాడు - నేనుకోరేది కూడ అదే. ” 

- కొంచెం సేపు ఆగి ఆయన మరో ప్రశ్న అడిగాడు - “ లక్ష్మీ 
శంకర్ గారూ , ఈ పరీక్షలను గురించి మీ అభిప్రాయం ఏమిటి ? మీ 
ఆలోచన ఎలా వుంది ? నూతన బోధనా పద్ధతులను సమర్ధించే వాళ్ళంతా 
పరీక్షలను వ్యతిరేకిస్తున్నారు . వాస్తవంగా పరీక్షలలోని దుర్గుణాలు కూడా 
చాలా భయంకరమైనవే! కాని మనం విద్యాశాఖను నిర్వహించాలి . మనం 
పరీక్షలను ఎలా తీసివేయగలం ? మనకు ఫలితాల అవసరం కూడా 
వుంది . మనం పరీక్షలు తీసివేస్తే ఉపాధ్యాయులు హృదయపూర్వకంగా 
బోధించడం మానివేస్తారేమో! శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు 
బోధిస్తున్నప్పటికీ అతనికి బోధించడం తెలుసునో లేదో పరీక్షలు లేకపోతే 
మనకు ఎలా తెలుస్తుంది ? విద్యార్థి ప్రగతిని తెలుసుకొనడానికి ఏదో ఒక 
విధానమంటూ ఉండాలి గదా ? ఇటువంటి కఠినమైన సమస్యను గురించి 
మీ అభిప్రాయం ఏమిటి ? " 

నేను చెప్పాను--- " అయ్యా, మీ సమస్య యదార్థమైనదే . విద్యార్థి 
మనస్సు చదువులో లగ్నం కానంత కాలం, ఉపాధ్యాయుడు హృదయ 
పూర్వకంగా బోధించనంత కాలం పరీక్షల ఆవసరం ఉంటుంది . విద్యార్థి 
హృదయ పూర్వకమైన అభిలాషతో వచ్చి నప్పుడు , ఉపాధ్యాయుడు 
హృదయపూర్వకంగా బోధించడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే పరీక్ష 


. 


.. 


గిజుభాయి బగేకా 


110 


118 

పగటి కల 
లను తీసివేయవచ్చు . కిరాయికోసం తురాయి తగిలించుకునే ప్రస్తుతపు 
పద్ధతి వున్నంత కాలం పరీక్షల అవసరం పూర్తిగా వుంటుంది . " 

డైరెక్టరుగారు “ ఆయితే బ్రదర్ , ఈ విషయంలో నేను కొన్ని 
మార్పులు చేయదలుచుకున్నాను. " 

నేనన్నాను " ప్రస్తుతం మీరు ఆరుమాసాల పరీక్షలూ , వార్షిక పరీక్షలూ 
జరుపుతున్నారు . దీనికి బదులుగా మాసిక పరీక్షలు నిర్వహించడం ప్రారం 

భించంది . విద్యార్థిని పరీక్షల కొలబద్దతోనే కొలవ దలుచుకున్నప్పుడు 
పరీక్షలు తరచుగా జరిపితే విద్యార్థికి పరీక్షలకు సంబంధించిన అనుభవం 
కలుగుతుంది . పరీక్షలంటే ఉన్న భయం తొలిగిపోతుంది . అతి పరి 
చయంతో భయాన్ని భరించ గలడు . పరీక్ష తెలివిగల విద్యార్థుల ప్రగ 
తినీ, ప్రతిభనూ కొలిచేదిగా కాకుండా వెనుకబడిన విద్యార్థులను మేల్కొ 
ల్పేదిగానూ , వారి బలహీనతను సరీగా అంచనా వేసేదిగానూ ఉండాలి . 
దృక్పథంలో ఇదిగొప్ప మార్పు అనే చెప్పవచ్చు . తాము అధ్యయనం 
చేసిన విషయాలు తమకుబాగా తెలిసినవనే విశ్వాసం గల విద్యార్థులను 
పరీక్షల నుంచి మినహాయించ వచ్చు . విద్యార్థి స్వయంగా , స్వేచ్ఛగా 
తన బలహీనతను పరీక్షింప జేసుకొనడానికి రావాలి . అలా రాని విద్యార్థి 
తన బలహీనతను తొలగించుకొనే అవకాశాన్ని కోల్పోతాడని చెప్పాలి . 
పరీక్ష ద్వారా పరీక్షించ దగిన విషయాలలోనే పరీక్ష జరపాలి . మిగిలిన 
విషయాలను పరీక్షల నుంచి మినహాయించాలి . పరీక్షల సమయంలో 
విద్యార్థిపాఠ్య పుస్తకాలను చూసి కూడా సమాధానాలు వ్రాసే అవకాశం 
కల్పించాలి .జ్ఞాపకంరాని విషయాన్ని పాఠ్య పుస్తకంలో చూసుకోమని 
చెప్పాలి . తరువాత సమాధానం వ్రాయమని చెప్పాలి . జవాబుగా చెప్ప 
లేని వాళ్ళు పుస్తకం చూచి వివరించమని చెప్పాలి .జవాబులు వ్రాసే 
టప్పుడు విద్యార్థిపాఠ్యపుస్తకాన్ని ఏ విధంగా ఉపయోగించుకో గలుగు 
తున్నాడనేదే అతనికి పరీక్ష . ఇంతే కాకుండా మనం విద్యార్థులను మూడు 


తరగతులుగా విభజించవచ్చు . పై తరగతికి పంపించడానికి అర్హులైన వాళ్లు , 
అర్హత లేని వాళ్ళు , కొంత కాలం శ్రమపడి బలహీనతను తొలగించుకొని 
పై తరగతికి ఆర్హత సంపాదించుకో గలవాళ్ళు. " ఉత్తీర్ణతలో ప్రథమ 
శ్రేణి , ద్వితీయ శ్రేణి అనే రివాజును రూపుమాపాలి . " 

డైరెక్టరుగారు మధ్యలోనే మాటకు అడ్డం వచ్చి అన్నారు.- - 
" మిత్రమా , వచ్చే సంవత్సరం మిమ్మల్ని నా సహాయకునిగా నియమించుకో 
వలసిన అవసరం వుంది . " 

నేను చిరునవ్వు నవ్వుతూ చెప్పాను -- " పరీక్షలను ఉపాధ్యాయుల 
ద్వారానే 
జరిపించాలి . వాళ్ళకే తమ విద్యార్థులశక్తి సామర్థ్యాలు ఎక్కువగా 
తెలిసివుంటాయి . విద్యార్థుల బలహీనతలు కూడా వాళ్ళకు పరిచయమై 
వుంటాయి. పై తరగతులకు అర్హులా కాదా అనేవిషయం కూడా వాళ్ళే 
నిర్ణయించగలరు . పోతే విద్యార్థులను పరీక్షించడానికి కాకుండా , పరీక్షకులను 
పరీక్షించడానికి , పరీక్షకులకు పరీక్షించే శక్తి సామర్థ్యాలు వున్నవో 
లేవో తెలుసుకొనడానికి ఒక సహాయకుని అవసరం మాత్రం వుంటుంది " 

డైరెక్టరు - మీరు మరో అద్భుతమైన విషయాన్ని సూచించారు. " 
నేనన్నాను — “ అవునండీ , యథార్థం అంతే ! " 

పరీక్షలను గురించి ఇంకా చెప్పవలసిన విషయాలు కొన్ని 
వున్నాయి . కాని ఆయనకు భోజనం వేళ అయింది . ఆయన లేచి నిల 
బడ్డాడు. ఆఖరుకు ఆయన నవ్వుతూ , నవ్వుతూ అన్నాడు — “ సరే 
మంచిది , ఈ విషయాన్ని గురించి మరోసారి కూడా చర్చించుదాం . 
ముందు ఒక సారి మీరు ఉపాధ్యాయులందరినీ సమావేశ పరచి యీ విష 
యాన్ని గురించి ఒక ఉపన్యాసం యివ్వండి . " 

నేను ఆయనకు నమస్కరించి మనసులో యిలా ఆలోచించుకుంటూ 
బయలు దేరాను - " ఉపన్యాసం విని మారే ఉపాధ్యాయులు ఎక్కడున్నారు ? 
పరీక్షలవ్యామోహం నుంచి వాళ్ళను తప్పించడంచాలా కష్టం . అది 


గిజుభాయి బగేకా 


121 


.120 

పగటి కల 
ఒక్క డైరెక్టరు గారి ఆజ్ఞాపత్రం ద్వారానే సాధ్యంకాగలదు. కాని 
పాపం వాళ్ళు .. .. 


మనసులో ఏదో లెక్కగా లెక్కించుకొని చెప్పారు . “ అయ్యా , ఉత్తరంగా 
వుంది . " 

- మరో కుర్రాడు అన్నాడు. “ఉత్తరం పైన వుంది , దీనిని తూర్పు 
అంటారు. " 

నేను నవ్వుతూ అన్నాను- “ పైన ఆకాశం వుంది . అక్కడ 
ఉత్తరం ఎక్కడ వున్నది ? " 

పిల్లలందరూ అన్నారు. “కాదండీ , పైన ఉత్తరం , ఈ క్రింద 
దక్షిణం. ” 

మరో కు రాడు అన్నాడు - “ అయ్యా, ఉత్తర - దక్షిణాలు పొడవు , 
తూర్పు - పడమరలు వేడల్పు . ” 

మరొకడు అన్నాడు. " ఆయ్యా , సూర్యుడు ఉదయించే దిక్కు 
తూర్పు . ” 

నేనన్నాను . “ ఈ మ్యాప్లో - సూర్యుడు ఎక్కడున్నాడో 
చూపించు ? " 

అందరూ ఆలోచనలో పడ్డారు . 

నేను అడిగాను- "శ ! తుంజయ్ నదిని చూపించండి . ” 
పిల్లలు కాగితపుగొట్టంతో నదిని చూపించారు . . . . 
" నేను అడిగాను. “ ఇది ఎందులో కలుస్తుంది ? " 
మ్యాప్లో చూచిపిల్లలు చెప్పారు. “ఖంఖాత్ అఖాతంలో . " 

నేను అడిగాను. “ ఇటు అరేబియా సముద్రంలో ఎందుకు 
కలవదు ? ” 

ఒకపిల్లవాడు . అన్నాడు . “ అయ్యా , అది దాని ఇష్టం . అది 
ఖంఖాత్ ఆఖాతంలోనేకలిసి పోవలసి వుంటుంది . " 

నేను అడిగాను. " ఈ నది దిగువకు పోయి ఎందుకు కలుస్తున్నది ? " 
ఆపిల్లవాడు ఆన్నాడు . “ అయ్యా , అటువైపుకే ప్రవహిస్తున్నది . 


. 


. 


నాలుగవ తరగతిపిల్లలకు భూగోళం పేరు తెలిసినదే . విషయం 
కూడా కొంచెం తెలుసుకునే వున్నారు. నేను మ్యాట్లు తెప్పించాను . 
కాతియావాడ్ , గుజరాత్ , బొంబాయి ప్రాంతాల మ్యాన్లు గోడకు 
తగిలించాను . ఆవి చూచిపిల్లలు ఆశ్చర్యపోయారు . ఇంతవరకు నేను 
వాళ్ళకు భూగోళం బోధించలేదు . వాళ్లు తమ నోట్ బుక్లో నుంచి 
కాగితాలు చించుకొని , . వాటిని గొట్టాలుగా చుట్టి వేళ్ళకు తగిలించు 
కొంటున్నారు. నేను చూస్తూ వున్నాను . 

- నేను అన్నాను- " ఆగొట్టాలు ఎందుకు తయారు చేశారు ? " 
పిల్లలు చెప్పారు . “ అయ్యా , మ్యాట్లు వల్లించడానికి . " 

నాకు ఆశ్చర్యం వేసింది . “మ్యాలు కూడా వల్లిస్తారా ? భూగోళ 
శాస్త్ర బోధన విచిత్రమైన పనే చేసింది . " కొంచెం సేపు వినోదం కోసం 
నేనుపిల్లలతో అన్నాను. “ సరే, భావనగర్ చూపించండి . " 

ఒక విద్యార్థి బొంబాయి ప్రాంతపు మ్యాప్ మీద నలువైపులా 
దృష్టి పోనిచ్చాడు . బొంబాయి చదివాడు , అహమదాబాద్ చదివాడు , 
హైదరాబాద్ చదివాడు . క్రిందికి దిగి పూనా చదివాడు . మరలా ఇటు 
వైపు వచ్చి పోర్ బందర్ చదివాడు . వెనుక నిలబడివున్న ఇద్దరు ముగ్గురు 
పిల్లలు భావనగర్ ను వెతికే వుంచారు . వారి వ్రేళ్ళకు తగిలించుకున్న 
గొట్టాలు భావనగర్‌ను చూపించడానికి తొందరపడుతూ వున్నాయి . 
చివరకు ఒకడు అడగకుండానే భావనగర్‌ను చూపించాడు . 

నేను ప్రశ్నించాను. “ భావనగర్ మీదిక్కున వుంది ? " 
పిల్లలు పైకి , క్రిందికి , కుడివైపుకు , ఎడమవైపుకు చూచి 


. 


. 


. 


122 


పగటి కల 


123 


చూడండి , దక్షిణం ఇటు క్రిందివైపునే వుంది ? " 

నాకు ఆశ్చర్యం వేసింది . గత సంవత్సరం చదివిన భూగోళం 
వాళ్ళు మరచిపోలేదు .బాగా వల్లెవేశారని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా 
వుంది . ఈసంవత్సరం కూడా నేను ఆ విధంగానే బోధిస్తే ఆది 
భూగోళ శాస్త్రపు బోధన అనిపించుకుంటుందా ? నేనుపిల్లలతో చెప్పాను 
“మ్యాలు మడిచే సెయ్యండి . ఒక నెల తరువాత నేను భూగోళం ప్రారం 
భిస్తాను . ఇంకా కొన్ని రోజులపాటు మీరు చిత్రాలు గీస్తూ వుండండి . " 

పిల్లలు నావైపు చూస్తూ ఉండిపోయారు . చిత్రాలు గీయడం యీ 
పాఠశాలకు కొత్త విషయమే. పాఠ్య క్రమంలో దానికి స్థానం కూడా లేదు . 
పాఠశాలలో అటువంటి సృజనాత్మక ప్రవృత్తికి స్థానమే లేదు . అయితే 
నేను అటువంటి సృజనాత్మక ప్రవృత్తినొక దానిని ప్రోత్సహించ దలచు 
కున్నాను . 

మరుసటి రోజు నేను పిల్లలతో చెప్పాను – చూడండీ , మీరు 
చిత్రాలు గీయండి . మీ యిష్టం వచ్చినట్లు గీయండి , చూచి అయినా సరే 
గీయండి , ఒక చిత్రానికి నకలుగానైనా గీయండి , గుర్తు తెచ్చుకొని 
గీయండి . ఏ విధంగా గీసినా సరే. మనుషులను గీయండి , పశువులను 
గీయండి , పక్షులను గీయండి ,గాలి పటాలను గీయండి , ఇళ్ళను గీయండి , 
చెట్లను గీయండి , పుష్పాలను గీయండి , ఆకాశాన్ని గీయండి , అనేక వస్తు 
వులను గీయండి , మ్యాన్లు గీయండి , మీకు యిష్టమైనది గీయండి ! " 

అంతే , పలకల మీద బలపాలతో చిత్రాలు గీస్తూ వున్నారు . 
వంకరగానో , టింకరగానో ఏదో విధంగా చిత్రాలు తయారవుతూ 
ఉన్నాయి. ఉదయం పూటంతా చిత్రాలతోనే గడిచిపోయింది గంట 

మోగింది . అప్పుడు అందరూ తలెత్తి చూశారు . క్లాసు టైమ్ అయి 
పోయింది . 

నేనుపిల్లలతో చెప్పాను — “ మీ తల్లిదండ్రులెవరైనా పెన్సిళ్లూ , 


గిజుభాయి బగేశ్ 
కాగితాలూ కొని పెడితే వాళ్ళందరూ కాగితాల మీదా , నోట్ బుక్స్ మీదా 
చిత్రాలు గీయండి . మిగిలిన వాళ్ళందరూ పలకల మీదే గీయండి . " 

రెండు మూడు రోజులు యీ విధంగానే గడిచి పోయాయి . ఈ 
లోపల అనేక చిత్రాలు తయారయ్యాయి . కాని వాటిని చిత్రకారులైన 
వాళ్ళు యెవరూ కన్నెత్తి కూడా చూడరు. అయినా ఆ చిత్రాలు విద్యార్థుల 
కల్పనా శక్తికీ , సృజనాత్మక శక్తి ప్రతిబింబాలు. 

నేను ఆలోచించాను — ఈ చిత్రాలను ప్రోగుచేసి ఉంచాలి . 
కొంచెం శ్రమ తీసికొని ప్రధానోపాధ్యాయుణ్ణికలిశాను . ఒక మూల పడి 
వున్న పనికిరాని చిత్తు కాగితాల నన్నింటినీబయటికి తీయించాను. ఆయన 
దగ్గర నుంచి రెండు డజన్లు రంగు పెన్సిళ్ళు తీసుకున్నాను. ప్రధానోపా 
ధ్యాయుడు నవ్వుతూ అన్నాడు. “ చదువును ఓ మూలకు నెట్టేసి 
చిత్రాలు గీసేయీ కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టి నట్లున్నారే! " 

ప్రతి విద్యార్థిచేత చిత్రంలోని విషయాన్ని బట్టి ఒక్కొక్క పుస్త 
కం తయారు చేయించాను. ఆ పద్ధతిలోనే అందులో చిత్రాలు గీయ 
మన్నాను. చిత్రాలకు తగిన వాతావరణం కల్పించడానికి వేప మండలూ , 
రావి ఆకులూ , తులసి మొక్కలూ రకరకాల పుష్పాలు తెప్పించి వుం 
చాను . వర్తకుల దుకాణాల నుంచి రకరకాల పువ్వులద్దిన గుడ్డ ముక్కలు 
తెప్పించాను . మిత్రుల యిళ్ళ దగ్గర నుంచి నాలుగైదు మంచి చిత్ర 
పటాలు తెప్పించి క్లాసులో గోడలకు తగిలించాను. సిరాబుడ్డి , కలం , 
చిన్న డబ్బాలు, ఆట్ట పెట్టెలు మొదలైన వస్తువులు అక్కడక్కడ అమర్చి 
పెట్టాను. బ్లాక్బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాశాను. “చిత్రాలు 
గీయండి , చిత్రాలు గీయండి , చిత్రాలు గీయండి ! స్వయంగా గీయండి , 
మీరు చిత్రాలు గీయగలరు. - గీస్తూ గీస్తూ వుంటే రోజు రోజుకూ మంచి 
మంచి చిత్రాలు గీయగలరు, చిత్రాలు గీయండి ! " 

పిల్లలు చిత్రాలు గీయడానికి ఎగబడ్డారు. కొందరు గుడ్డ ముక్కల 


an 


124 


పగటి కల 


మీద ప్రింట్ చేసి వున్న లతలను , పుష్పాలమ చిత్రీకరించారు. కొందరు 
నగిషీలు చెక్కారు. కొందరు పుష్పాలను గీశారు . రకరకాల పుష్పాలను 
వాటి అసలు రంగులు పులిమారు . చిత్రాలు బొత్తిగా గీయలేని ఒక రిద్దరు 
మిగిలిన వాళ్ళు ఎలా గీస్తున్నారో చూస్తూ కూర్చున్నారు . . . 

ఒక పక్షంరోజులు గడిచాక నేను హైస్కూలు నుంచి ఒక చిత్ర 
కళోపాధ్యాయుణ్ణి తీసికొని వచ్చాను . నేను ఆయనతో అన్నాను ” “ మీరు 
చి తాలు గీయడం నేర్ప నవసరంలేదు . బోర్డు మీద మీ యిష్టం వచ్చిన 
చిత్రాలు గీస్తూ వుండండి . కాని కొంచెం నెమ్మదిగా , వివరంగా , గీస్తూ 
ఉండండి . చెట్టును చూస్తూ చెట్టను గీయండి . కుర్చీని చూస్తూ కుర్చీని 
గీయండి . " చిత్ర కళోపాధ్యాయుడు ఆ విధంగానేచేశాడు . విద్యార్థులు 
తన్మయత్వంతో చూస్తూ వున్నారు. మరుసటి రోజు చిత్రాలు గీసేపని 
మరింతజోరుగా సాగింది . విద్యార్థులు చిత్రకళను ప్రత్యేకంగా అభ్య 
సించారా అనిపిస్తున్నది . ఆ తరువాత నేను వాళ్ళు గీసిన చిత్రాల క్రింద 
వాళ్ళ పేర్లు,తారీఖు వ్రాయించాను . 

కొద్దిరోజులు గడచిన తరువాత ఆ చిత్రకారుణ్ణి మళ్ళీ పిలిపిం 
చాను . రకరకాల చిత్రాలకు రంగులు ఎలా వేయాలో వివరించమని 
కోరాను. చిత్రకారుడు అయిదారు చిత్రాలకు వివరంగా రంగు పెన్సిలుతో 
రంగులు పులిమాడు . విద్యార్థులకు రంగులు వేసే పద్ధతిని చూపించిన 
తరువాత కొత్త కొత్త ఉపాయాలను కనిపెడుతున్నారు. 

- కొన్నాళ్ల తరువాత నేను నా మిత్రుడైన ఒక సర్వేయర్ ను 
పిలిపించాను . పాఠశాలను చూచి దాని ప్లాను గీయమన్నాను. - నేను నా 
మిత్రుడూ పాఠశాలను కొలుస్తూ దాని ప్లాను తయారు చేస్తున్నాము. 
పిల్లలు మావెంట తిరుగుతూ ప్లాను తయారు చేయడం చూస్తూ వున్నారు . 
వాళ్ళ కళ్ళ ముందే మేము కాగితం మీద పాఠశాల భవనం మ్యాపు గీసి 
చూపించాము. . నేను పిలలను నాలుగైదు రోజులు సర్వేయరు గారి 


గిజుభాయి బగేకా 

- 125 
ఆఫీసుక్కూడా పంపించాను. అక్కడ వాళ్ళకు ప్లానులు గీసేవాళ్లు 

గ్రామాలూ , వీధులూ , పొలాలూ , గట్లూ , గుట్టలూ , మొదలైన వాటి 
ప్లానులు ఎలా తయారు చేస్తారో వివరించారు. ఒకసారి ఇద్దరుపిల్లలను 
సర్వేబృందంతో పాటు గ్రామ పొలిమేరలకు తీసికొని వెళ్ళాను. వాళ్ళకు 
సర్వే చేయడం ప్రత్యక్షంగా చూపించాను. ఈ విధంగా ఇప్పుడు పిల్లలు 
పాఠశాల, పాఠశాలలోని గదులూ , తమఇళ్ళూ , వీధులూ , బజారులూ 
బావులూ , చెరువులూ మొదలైనవాటి చిత్రాలు గీయడం ప్రారంభించారు . 
చిత్ర కళను వృద్ధిచేయడానికి వాళ్ళను అప్పుడప్పుడు ప్రకృతి దృశ్యా 
లను చూపడానికి తీసికొని వెళ్తూ వుండేవాడిని. ఏ వస్తువునైనా కళ్ళతో 
చూసి అంచనా వేసుకోనడం అభ్యసింప జేయడానికి వాళ్ళచేత రకరకాల 
ఆటలు ఆడించే వాణ్ణి. ఏదయినా ఒక చెట్టును చూసినప్పుడు దాని 
కాండమూ, కొమ్మలు మొదలైన వాటిని చూస్తూనూ , . చూడకుండా 
ఊహించుకుంటూనూ కాగితం మీద చిత్రాన్ని గీయడం , సూర్యోదయం 
సమయంలోని రంగురంగుల కాంతులను చూచి వాటిని స్మరణలో వుంచు 
కోవడం , సూర్యాస్తమయ కాలంలో మారుతున్న రంగుల ప్రత్యేకతలను 
చూడటం , వాటిని తమ అనుభవంలోకి తెచ్చుకోవడం , ఒక చెట్టు దూరం 
నుంచి చూస్తేఎలా కనిపిస్తుందో , దగ్గరగా వుండి చూస్తే ఎలా కన్పిస్తుందో 
గుర్తు పెట్టుకోవడం , - చెట్లూ , చేమలూ , పర్వతాలూ , : పదార్థాలూ , 
మనుషులూ , పశువులూ మొదలైన వాటి నీడలు ఎలా పెరుగుతూ , 
తరుగుతూ వుంటాయోబాగా చూడటం మొదలైనవి అభ్యసింప జేశాను . 
ఈ విధంగా కొద్దిరోజుల్లోనే నా క్లాసులో చిత్ర కళకు సంబంధించిన 
కార్యక్రమం చిత్రంగా సఫలమయింది . 


. 


ఒకరోజు హైస్కూలు నుంచి ఒక దుర్భిణి ( బైనాక్యులర్ ) తీసికొని 


127 


128 

పగటి కల 
వచ్చాను . దూరపు వస్తువులు ఎలా దగ్గరగా కనిపిస్తాయో పిల్లలకు 
అందులో చూపించాను . వాళ్ళకుచాలా ఆశ్చర్యం వేసింది . ఆరోజంతా 
వంతుల ప్రకారం ఒకరి తరువాత ఒకరు దుర్భిణిని కంటి దగ్గర పెట్టుకొని 
చూస్తూ వున్నారు.రాత్రిపూట గ్రహాలనూ , నక్షత్రాలనూ చూడటానికి 
ఒక టెలిస్కోపు తీసికొని వచ్చాను . “ మీరుచాలా శ్రమ చేస్తున్నారండి ! " 
అనేవాళ్ళు మిత్రులు . 

ఇటువంటి సందర్భాలలో నా సహోపాధ్యాయులు నాదగ్గరే 
వుంటున్నారు. ఇప్పుడు నన్ను నిందించడం మాని నాదగ్గర ఏదయినా 
నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు . వారానికి ఒక గంట ఉపాధ్యాయు 
లందరూ నా క్లాసులోకి వచ్చి నేను ఎలా పనిచేస్తున్నదీ చూస్తూ వుండ 
వలసినదని డైరెక్టరుగారు ఆదేశించారు . ఈ 

ఆ సాయం| తం చీకటిపడిన తరువాత నేను నా విద్యార్థులకు 
టెలిస్కోపులో చంద్రుణ్ణి, నక్షత్రాలనూ చూపించాను. ఆహాహా , ఆహాహా 
అంటూ ఆనందంతో కేకలు వేశారు ! 

చంద్రుణ్ణి చూపిస్తూ నేను చెప్పాను- " చూడండీ , చంద్రునిలో 
రాట్నం త్రిప్పుతున్న ముసలమ్మ , మేక లాంటివి వున్నాయని మీరందరూ 
చెప్పుకుంటూ వుంటారే అవి చంద్ర గ్రహం మీద ఉన్న లోయలూ , 
పర్వతాలు. అక్కడ మనుషులు జీవించ లేనంత చల్లదనం వుంటుంది . 
పిల్లలు వింతగా నా ముఖం వైపే చూస్తూ వున్నారు . 

నేను చెప్పాను- " మనం నివసిస్తున్న యీ భూమి , చంద్ర 
గ్రహమూ అక్కా చెల్లెళ్లు. వీటికి తండ్రి సూర్యుడు . " 

విద్యార్థులు ఆశ్చర్యంగా నా వైపే చూస్తూ వున్నారు . 
ఒకడు అడిగాడు " ఈ కథ ఏ పుస్తకంలో వ్రాసి వుందండీ ? " 

నేను చెప్పాను — “ఇది కథ కాదు, వాస్తవం " 
పిల్లలు అన్నారు… “ నిజమయినదేనంటారా ? " 


గిజుభాయి బగేకా 

127 
నేను చెప్పాను — "పిల్లలూ , అక్షరాలా నిజం . " 

ఈ సందర్భంగా నేను వాళ్ళకు సూర్యునిలోనుంచి భూమి ఎలా 
విడిపోయిందీ వివరించ నారంభించాను. పిల్లలు బాగా ప్రభావితు 
లయ్యారు .రోజులు గడుస్తూ వున్నాయి . ఈ మధ్యలో నేను వాళ్ళకు 
భూమి ఎలా చల్లబడిందీ గుంటలూ , మెట్టలూ , లోయలూ , కొండలూ 
ఎలా ఏర్పడిందీ ; నదులూ , సరోవరాలూ ఎలా ఏర్పడ్డాయి, నాచు , తుంగ , 
చేపలూ , కప్పలూ , నీటి జీవులూ , భూమి మీది ప్రాణులూ , అడవులూ , 
ఆడవి మనుషులూ , వాళ్ళ ద్వారా క్రమంగా ఈ నాటి మనుషులూ ఎలా 
ఏర్పడుతూ వచ్చారో వివరించాను. వాళ్ళకు యీ విషయాలు చాలా 
అద్భుతంగా కన్పించాయి .పిల్లలుచాలా ఏకాగ్రతతో వింటూ వచ్చారు . 
మా ప్రధానోపాధ్యాయులు ఏడవ తరగతి విద్యార్థులను కూడా యీ 
విషయాలు వినడానికి పంపించడం ప్రారంభించాడు . 
ఒక రోజు నేను గ్లోబ్ తీసికొని వచ్చాను . 

పిల్లలతో చెప్పాను — 
“ చూడండీ , ఈ పదార్థలన్నీ ఎలా ఏర్పడింది ఇది వరకే చెప్పాను. " 

తరువాత విద్యార్థులకు గ్లోబ్ చూపించి మరికొన్ని విషయాలు 
చెప్పాను. నీరు ఎక్కడ వున్నదీ , భూమి ఎక్కుడ వున్నది . నల్లవాళ్ళు 
ఎక్కడవున్నదీ , - తెల్లవాళ్ళు ఎక్కడవున్నదీ , ఎర్రటివాళ్ళు ఎక్కడ 
వున్నదీ, పసుపు రంగు వాళ్ళు ఎక్కడవున్నదీ , పొట్టివాళ్ళు ఎక్కడ 
వున్నదీ , పొడుగు వాళ్ళు ఎక్కడ వున్నది వివరించాను. ఆ తరువాత 
నేను భూమి మీద నైసర్గిక విభాగాలూ , వాటి పేర్లు చెప్పాను. మనం 
ఆసియాలో ఎక్కడ వున్నది తెలియ జేశాను — “ ఆసియాలో ఇదిగో 
ఈ కనిపిస్తున్నది ఇండియా , ఇదిగో ఇండియాలో కాతియావాడ్ . ఇదిగో 
భావనగర్ , ఇక్కడ మనం ఉంటున్నాము. " 

నేనుపిల్లలతో ఆన్నాను - “ ఈ గ్లోబ్ తీసుకోండి . ఆ పెట్టెలో 
మ్యాలు ఉన్నాయి . వాటిని బయటికి తీయండి . గ్లోబ్ లో యీ మ్యాన్లు 


- 


- 


128 


పగటి కల 


ఎక్కడెక్కడ కనిపిస్తాయో చూడండి . " 

నేనుపిల్లలతో రోజూ ఏదో ఒక కొత్త విషయం చూడమని చెపుతూ 
వున్నాను. నేనన్నాను” “ ఇప్పటి వరకూ మీరు చూసిన గ్రామాలూ , పట్ట 
ణాలూ వెతికి కనుక్కోండి . అక్కడికి ఏ మార్గంలో పోవచ్చునో కూడా 
చూడండి . మార్గ మధ్యంలో ఏయే నదులున్నాయో ఏయే గ్రామా 
లున్నాయో చూడండి . " 

ఇదంతా ఒక పద్ధతిలో జరిగింది . ఇక మరో పద్ధతిలో మరికొన్ని 
విషయాలు చెప్పాను . నేను ఆఫ్రికాకు వెళ్లిచూసి వచ్చాను. అంచేత 
ఆఫ్రికా మ్యాపు దగ్గర పెట్టుకొని ఆఫ్రికా సంగతులు వాళ్ళకు విని 
పించడం ప్రారంభించాను. విక్టోరియా , నియాంజా , టాంగానీకా ,జాంబెసీ, 
నైలునదీ మొదలైన వాటిని గురించీ, ఆఫ్రికా సింహాలూ , ఏనుగులూ 
మొదలైన వాటిని గురించీ, ఆఫ్రికా నివాసులను గురించి అనేక విష 
యాలు వివరించాను. తరువాత మరో రోజు చెప్పాను — “ మన చుట్టు 
ప్రక్కల వుండే చేతి వృత్తుల వాళ్ళనూ , చేనేత కార్మికులనూ , కుండలు చేసే 
వాళ్ళనూ ,గొర్రెలుకాసే వాళ్ళనూ చూసిరండి ! " ఇటువంటి వాళ్ళను 
చూపించే దృష్టితోనేవాళ్ళను వెంట బెట్టుకొని ఒకటి రెండు యాత్రలు 
కూడా చేయించాను . గ్రామమంతా చూపించాను. గట్టుమిదికీ , గుట్టమీదికీ 
తీసికొని వెళ్ళాను. నదీ తీరానికి తీసికొని వెళ్ళాను . కొండల దగ్గరకు తీసు 
కొని వెళ్ళాను . వాళ్ళకు భూగోళం పట్ల ఆసక్తిని కలిగించాను. వాళ్ళ 
మనసుల్లో అభిరుచిని కలిగించాను. అభ్యసించాలనేఅభిలాష కలిగించాను . 

ఆ తరువాత వాళ్ళకోసం భూగోళ సంబంధమైన పఠన మందిరం 
ఏర్పాటు చేయాలని ఆలోచించాను.కాని యాత్రా సంబంధమైన వర్ణనలు 
వున్నటువంటి మంచి మంచి పుస్తకాలు మాతృ భాషలో దొరకలేదు . 
దొరికిన పుస్తకాలనే వాళ్ళకు యిచ్చి చెప్పాను — “ ఈ పుస్తకాలు చదు 
పుతూ వుండండి . యాత్రీకుడు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నాడో 


గిజుభాయి . కా 

129 
చూడండి . చదువుతూ చదువుతూ అతనితో పాటు మీరు గూడా తిరగండి " 

విద్యార్థులు యాత్రాసంబంధమైన వర్ణనలు చదవడానికిబాగా ఇష్ట 
పడుతున్నారు. కొందరికి కాతియావాడ్ సర్వస్వం చాలా ఆనందాన్ని 
కలిగించింది . మ్యాప్లో చూసి ఒక గ్రామాన్ని ఎంచుకొని , వాళ్లు ఆ 
సర్వస్వంతో ఆ గ్రామానికి సంబంధించిన విషయాలు చదవడం ప్రారం 
భించారు. ఈ విధంగా తెలిసినటువంటి , తెలియనటువంటి అనేక గ్రామా 
లకు సంబంధించిన విశేషాలను తెలుసుకున్నారు . శ్రీ రవిశంకర్ రావల్ 
చిత్రాలు వాళ్ళకు ఆహమదాబాద్ ను బాగా పరిచయం చేశాయి . ప్రతి 

ప్రముఖమైన స్థానానికి దాన్ని గురించి తయారు చేసిన చిత్రాధారం 
లభిస్తేచాలా బాగుంటుంది . ఒకరోజు మా పాఠశాలకు - రవిశంకర్గారు 
వచ్చారు. ఆయన దగ్గర మద్రాసు దృశ్యాలకు సంబంధించిన ఫిల్మ్ 
ఒకటుంది . నేను ఆఫిల్మ్ నుపిల్లలకు చూపించాను . ఒక వైపు దుష 
భావాన్ని కలుగజేసేసినిమా మరోవైపు విలువైన విద్యాసాధనంగా , 
బోధనా సాధనంగా ఉపయోగ పడుతున్నది . దూర ప్రాంతాల దృశ్యా 
లను యథాతథంగా చూపించడం వలన విద్యార్థుల భౌగోళిక జ్ఞానం 
విస్తృతమవుతుంది . అభిరుచి కూడా అధికమవుతుంది . ఒకసారి సిజర్స్ 
సిగరేట్ వాళ్ళ ఎడ్వర్ టైజ్ మెంట్ పేపర్సు నా చేతి కొచ్చాయి . 
అందులో దేశ ..దేశాల మనుషుల చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలను చూడ 
మని విద్యార్థుల కిచ్చాను . వాళ్ళకు ప్రపంచాన్నంతటినీ పరిచయం చేయ 
డం నా ఉద్దేశ్యంకాదు. వాళ్ళకు అంతా జ్ఞాపకం ఉంటుందని కూడా 
నేను అనుకోవడం లేదు . అయితే ప్రపంచం చాలా విశాలమైనదీ , 
అందులో చాలా విషయాలు చూడదగినవీ, తెలిసికో దగినవీ వున్నాయనీ, 
వాటిని చూడడానికి ఇవన్నీ సాధనాలు మాత్రమేననే భావాన్ని వాళ్ళ 
మనఃఫలకాల మీద ముద్రించడమేనా ఆశయం. 

నేను మరో ఆటను కూడా కల్పించాను. దాని పేరు “ పదండి 


- 


- 


130 


పగటి కల 


గిజుభాయి బగేకా 

131 
గీసిన మ్యాప్ లో తాము చూసి నటువంటి , చదివినటువంటి , వినినటువంటి 

గ్రామాలనూ , నదులనూ , పర్వతాలనూ చూపించేవాళ్ళు . ఎక్కువ 
ప్రదేశాలు చూపించడానికి భూగోళం చదివి కొత్త కొత్త గ్రామాలు 
ఎక్కడెక్కడున్నాయో తెలుసుకొనేవాళ్ళు . ఈ విధంగా మా క్లాసులో 
భూగోళశాస్త్ర బోధన కొనసాగుతూవుంది . 

నా సహోపాధ్యాయులు ఒకరోజు నాతో అన్నారు — “మిత్రమా , 
ఈ పని మీరు మాత్రమే చేయ గలరండీ . ఇన్ని విషయాలు మేము తెలుసు 
కోవాలన్నా తెలిసికోలేము . ఈ విధంగా భూగోళాన్ని గురించి చర్చించడం 
కూడా మాకు సాధ్యం కాదు. " 

నేనన్నాను _ " బ్రదర్స్, మనసులో ఉత్సాహం ఉంటే , మనం 
కొంచెం శ్రమపడితే అన్నీ సాధ్యమవుతాయి. " 


యాత్రకు పదండి పోదాం !" విద్యార్థులు భావనగర్ నుంచి అహమదా 
బాద్ కూ , ద్వారకకూ , బొంబాయికీ , హిమాలయాలకూ , విదేశాలకూ 
బయలు దేరుతారు . ఎలా బయలుదేరాలి , ఏయే బండ్లలో కూర్చోవాలి , 
ఎక్కడెక్కడ బండ్లు మారాలి , చూడదగిన ప్రదేశాలు ఏమేమి వున్నాయి 
ఆ ప్రదేశాలలో చూడదగినవి ఏమేమి వున్నాయి , యాత్రకు ఎంత కాలం 
పట్టుతుందీ , ఎవరెవరిని కలుసుకోవలసి వుంటుంది , ఏమేమి కొన వలసి 
వుంటుందీ - మొదలైన విషయాలను ఆలోచించేవాళ్లు. వాస్తవంగా యాత్ర 
చేస్తే ఎంతధనంఖర్చవుతుందో అంచనా వేసేవాళ్ళు . పట్టణాల గైడ్స్ 
చూచి యాతలో చూడదగిన స్థానాల పేర్లు నోట్ చేసుకొనేవాళ్లు. భూగోళ 
శాస్త్ర పుస్తకంలో ప్రసిద్ధిగాంచిన వస్తువుల . పేర్లు చదివి ఏమేమి కొన 
వచ్చునో నిశ్చయించుకొనేవాళ్ళు . నిజంగానే యాత్ర చేయబోతున్నారా 
అన్నట్లుగా విషయ సేకరణను అభ్యసించేవాళ్ళు . ఈ రకమైన అభ్యా 
సాన్ని భూగోళాన్ని బోధించే విధానంలో ఒక నమూనాగా వాళ్ళ చేత 
చేయిస్తున్నాను . మిగిలిన కార్యక్రమం అంతా విద్యార్థుల కే వదలివేస్తు 
న్నాను. మ్యాప్ చూసి వాళ్ళు అగ్గిపెట్టెలు ఎక్కడ నుంచి వస్తున్నాయో 
తెలుసుకొనడానికి ప్రయత్నిస్తున్నారు . మన దేశం నుంచి ప్రత్తి విదేశా 
లకు ఏయే మార్గాలద్వారా పోతున్నదో తెలుసుకొనడానికి ఊహాలోకంలో 
ప్రత్తి బేలు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఒకప్పుడు బజారులో 
తిరగడానికి వెళ్ళేవాళ్లు . ఒక దుకాణంలో ఏయే దేశాలు , ఏయే పట్టణాలు , 

ప్రోగయ్యాయో తెలిసికొనే వాళ్లు . ఒక్కొక్కప్పుడు నదుల పేర్లు 
ఒక్కొక్కప్పుడు పట్టణాల పేర్లు , ఒక్కొక్కప్పుడు పర్వతాల పేర్లు , 
అదే విధంగా భౌగోళిక వస్తువుల భౌగోళిక నామాలు మొదలైన వాటితో 
అంత్యాక్షరి ఆట ఆడేవాళ్ళు . చిత్రకళలో విద్యార్థులు ఎంత ప్రేమతో 
ఒక చెట్టును చిత్రించే వాళ్ళో అంత ప్రేమతో దేశ దేశాల మ్యాన్లు 
గీయడంలో కూడా వాళ్ళకు ఆనందం కలుగుతూ వుండేది . వాళ్లు తాము 


5 

వార్షిక పరీక్షలు దగ్గరకొస్తూ వున్నాయి. నేను నా కార్యక్రమాన్ని 
అంచనా వేసుకొనడానికి కూర్చున్నాను. అలా కూర్చొని గణితం సంగతి 
ఆలోచిస్తూ వున్నాను. అయితే నేను ఇంతవరకు గణితం ముట్టుకోలేదని 
కాదు , కానిదానిని గురించి చర్చించాలనే అభిలాష నేడే కలిగింది . గణి 
తంలో పరీక్షించుదామని విద్యార్థులకు కొన్ని లెక్కలు చేయమని ఇచ్చాను . 
అందరూ సరిగానే చేశారు . మొదట్లో విద్యార్థులు లెక్కల విషయంలో 
బాగానేఉన్నారని భావించాను. ఏ విషయంలో నేను ప్రత్యేకంగా ప్రయో 
గం ద్వారా కొత్త కార్యక్రమాన్ని చూపించలేక పోయానో , ఆ విష 
యంలో విద్యార్థులు వేనక బడకుండా ఉండటం మంచిదేనని భావించాను . 
కాని గణితానికి సంబంధించిన ప్రశ్నల మూలంలో ఉన్న తార్కిక 
పద్ధతిని ప్రయోగించి , వాళ్లు చేసిన విధానానికి కారణం ఆడగ్గానేవాళ్ళ 
బలహీహీనత బయట పడింది . గణితం విషయంలో వాళ్ళు అంధకారంలోనే 


గిజుభాయి బగేకా 


133 


132 

పగటి కల 
పడివున్నారు. వాళ్ళకు కూడటం, హెచ్చించటం మొదలైన వాటి జ్ఞానం 
బాగానేవుంది . కాని వాళ్ళజ్ఞానం కృత్రిమమైనదీ , యాంత్రికమైనది . 
దీనికి ఉపాయమే.మిటా అని ఆలోచించడం ప్రారంభించాను. నేను సందిగ్గా 
వస్థలో పడిపోయాను . గణితం నాకు అంత ప్రియమైన విషయంగాదు . 
అయితే ప్రస్తుతం గణితం బోధింపబడుతున్న విధానంలోని గుణదోషాలు 
నాకు బాగానే తెలుసు. ఆదోషాలను ఎలా తొలగించాలో ఇంకా నేను 
అన్వేషించలేదు . అటువంటి స్థితిలో అది నాకు విషమ సమస్య అయి 
పోయింది . డెప్యూటీ డైరెక్టరుగారి వద్దకు వెళ్లాను. ఆయనతో స్పష్టంగా 
చెప్పాను . — “ అయ్యా , గణితం విషయంలో నేను కొత్త కార్యక్రమమేదీ 
నిర్వహించి చూపించలేను . అయితే విద్యార్థులకు వివరంగానే గణితం 
బోధించాను ,బోధిస్తాను . పాఠ్యక్రమం పూర్తి చేస్తాను . " 

డై రెక్టరుగారు అన్నారు --- " ఏంచేత ? గణితం బోధించే విధా 
నంలో మార్పులు తీసికొనిరావడానికి అవకాశం లేదా ? " 

నేనన్నాను “ అయ్యా , అవకాశం వుండటానికైతే వుంది . 
అయితే యీ మార్పు మూలంలోనేజరగాలి . పిల్లలకు ఒంట్లునేర్పే 
దగ్గరనుంచే ఉచితమైన పద్ధతిలో బోధించాలి . ఒక్కసారి ,తర్క 
బద్ధంగా అది మనసుకు పట్టక పోతే విద్యార్థిగణితంలో ఎప్పుడూ బల 
హీనంగానేవుంటాడు . గణితం అటువంటి విషయం. 

డైరెక్టరుగారన్నారు — “ అయితే మీరు వాళ్ళకు ఒంట్లు దగ్గర 
నుంచేగణితం ఎందుకు బోధించ కూడదూ ? " , 

నేనన్నాను — “ ఆలా చేయడానికి సమయం చాలదు . ఒక వేళ . 
సమయందొరికినా విద్యార్థులు లెక్కలు యాంత్రికంగా చేయడానికిబాగా 
అలవాటు పడిపోయారు. కారణాలు - అడక్కుండా , తెలుసుకోకుండా 
లెక్కలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళను సరయిన దారిలో పెట్టడం 
కష్టం చాలా కష్టం . " 


డైరెక్టరు గారు అన్నారు - “ అయితే యీ విద్యార్థులు లెక్కల 
విషయంలో ......... " . 

నేనన్నాను — “ నా శక్తి కొలదిగా లెక్కలు బాగానే నేర్పుతాను . 
ఆయితే గణితం విషయంలో చేయగల ప్రయోగం వీళ్ళ మీద చేయలేను . " 

డైరెక్టరు గారు అడిగారు – “ మీకు ఒకటవ తరగతి అప్పగించా 
ననుకోండి , అప్పుడు ఆ క్లాసులో గణితం బోధించే విషయంలో 
ప్రయోగంజరుపుతారా , లేదా ? " 

నేనన్నాను – “గణితంలో ప్రయోగం చేసేటప్పుడు ఒకటి , 
రెండు , అనేదగ్గర నుంచే ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడే 
ఇదిగో , ఈ పద్దతి మంచిదని నేను నమ్మకంగా చెప్పగలను . నా 
సహోపాధ్యాయులు కూడా గణితం విషయంలో ఏదో ఒక నూతన 
విధానం అనుసరించాలని ఉత్సాహపడుతున్నట్లు నాకు తెలుసు. వచ్చే 
సంవత్సరం నాకు ప్రయోగంజరిపే అవకాశం లభిస్తే నేనూ , చంద్ర 
శంకర్ ఈ విషయంలో తప్పకుండా ప్రయోగం జరుపుతాం . 
మాంటిస్సోరీ గణిత పద్ధతి మంచిదని నేను భావిస్తున్నాను. అది సహజ 
మైన పద్ధతి .దానిని నేను అధ్యయనం చేశాను. మననం చేసుకున్నాను . 
అయితే అనుభవంలో చూడలేదు . " 

డైరెక్టరుగారు నన్ను ప్రశ్నించారు ? “వచ్చే సంవత్సరం మీరు 
డెప్యూటీగానూ, ట్రైనింగు స్కూల్లో ఉపాధ్యాయుని గానూ , గణితంలో 
పయోగ కర్తగానూ పదవిని స్వీకరించగలరా ? " 

నేనన్నాను — “ అయ్యా , అప్పటి సంగతి తరవాత చూద్దాం !కాని 
యీ సంవత్సరానికి మాత్రం గణితం విషయంలో ప్రత్యేకతనూ , కొత్త 
దనాన్ని చూపించలేను . " 


- 


134 


పగటి కల 


గిజుభాయి బగేకా 


136 


6 


వార్షిక పరీక్ష దగ్గరకు వచ్చింది . నా పద్ధతిలో విద్యార్థులను 
పరీక్ష కోసంతయారు చేస్తున్నాను. విద్యార్థులు చాలా ఉత్సాహంతో 
పరీక్షకు సిద్ధమవుతున్నారు . పరీక్ష లో విద్యార్థులు కృతార్థులు కాగలరనే 
విశ్వాసం నాకు బాగావుంది . 

పరీక్ష రోజు 
రానేవచ్చింది . ఉన్నాతాధికారి గారు అన్ని తరగతు 
లను పరీక్షించడం పూర్తి చేశారు. ఈరోజు నాక్లాసు పరీక్షిస్తారు . మా 
షరతు ప్రకారం నా క్లాసును ఆయనే పరీక్షించాలి. ఆయన నవ్వుతూ 
అన్నాడు — “లక్ష్మీశంకర్ గారూ , నేను మీక్లాసును పరీక్షించను . మీ 
క్లాసులోని విద్యార్థుల నందరినీ పైక్లాసుకు ప్రమోట్ చేస్తున్నాను. ” 

నేనన్నాను - " వద్దండీ , అలా చేస్తే నా క్లాసులో కొంతమంది 
విద్యార్థులకు న్యాయంజరగదు . " 

డైరెక్టరుగారు అడిగారు – “ అయితే . కొందరికి అన్యాయం 
జరుగుతుందంటారా ? " 

నేనన్నాను - - "అవునయ్యా , కొందరికి పై క్లాసుకు వెళ్ళే అర్హత 
లేదు . వాళ్ళను నేను పైక్లాసుకు పంపించలేను . " 
- డైరెక్టరుగారు అన్నారు — “ మీరు అందరికీ చక్కగా బోధించి 
నట్లు గానేనాకు కన్పిస్తున్నది . మీబోధనను నేను అంగీకరిస్తున్నాను . ” 

నేనన్నాను – “ అయ్యా , మీరు చెప్పేది నిజమే! కాని నా బోధనా 
పద్ధతి ప్రభావం అందరి మీదా సమానంగా ఉండదుకదా ! ఒక విద్యార్థిని 
ఆది . స్పృశించనేలేదు . కొందరు దీని ప్రభావానికి పూర్తిగా దూరంగానే 
ఉండిపోయారు. " 

డైరెక్టరుగారు అన్నారు . -- " సరే మంచిది , అలా పాఠశాలకు 
పనికిరాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ? " 

నేనన్నాను — “ అయ్యా , వాళ్ళు పాఠశాలకు పనికిరాని వాళ్ళు 


కాదు . పాఠశాలే వాళ్ళకు పనికిరానిది . వాళ్ళు ఏ పనికి అర్హులో ఆ పనిలో 
మన పాఠశాల శిక్షణ ఇవ్వలేదు . " 

డైరెక్టరు గారు అన్నారు — “ సరే, అలాగే ననుకోండి . కాని 
అటువంటి వాళ్లు ఎవరెవరు ? " 

నేను చెప్పాను "జగ జీవన్ సేక్ కొడుకు నేమీపోలీస్ డిపార్టు 
మేంట్ కు బాగా పనికి వస్తాడు . అతణ్ణిఏదయినా తాలింఖానా (వ్యాయామ 
శాల)లో చేర్పించితే బాగుంటుంది . అతని తండ్రి అతణ్ణిమిలటరీ ఆఫీసరు 
దగ్గర ఉంచి కొంచెం నియమ నిబంధనలు నేర్పిస్తే అయిదేళ్ళల్లో 
ఉద్దండుడైనజమాదార్ కాగలడు. ఇప్పుడు అతడు సగం పాఠశాలకు 
జమాదార్ గానే పనిచేస్తున్నాడు. " 

ఆయన అడిగారు — “ ఇంకా ఎవరెవరు బలహీనంగా ఉన్నారు? " 

నేను చెప్పాను — “ అయ్యా , ఈ రకమైన విద్యార్థులు 
ముగ్గురున్నారు. వాళ్ళు పూర్తిగా వెనకబడి వున్నారు. సెలవల్లో వాళ్ళను 
నా దగ్గర ఉంచుకొంటాను. పై క్లాసుకు అర్హత సంపాదించడానికి తగిన 
శిక్షణ ఇచ్చి చూస్తాను . అయ్యా, పాఠశాలల ప్రస్తుతపు నియమ నిబంధ 
నలు మార్చడానికి , పాఠ్యక్రమంలోని క్లిష్ట తను తొలగించడానికి మీరేమైనా 
ప్రయత్నం చేయగూడదా ? " 
- - డైరెక్టరు గారు అన్నారు - " ప్రస్తుతానికి ... ఆ విషయం" అలా 
వుండనివ్వండి . ఈ విషయంలో నా కాళ్ళు చేతులు కట్టి వేశారని మీకు 
అనేకసార్లు చెప్పే వున్నాను గదా ! సరే మంచిది , అయితే మీక్లాసు 
పరీక్ష సమా ప్రమయినట్లు భావించ వచ్చునా ? " 

నేనన్నాను . “ లేదండీ ! " . 

డైరెక్టరుగారు నవ్వుతూ తమాషాగా అన్నారు “ ఆరు మాసాల 
పరీక్ష సమయంలో ఏర్పాటు చేసినట్లు ఏదయినా ప్రత్యేకమైన కార్య 
క్రమం తయారు చేసి వుంచారా ? ఇప్పుడు మీ ఉపాయాలన్నీ మాకు 


188 


. 


- పగటి కల 


కూడా తెలిసిపోయాయి ! " 


ఈరోజు మా పాఠశాల సమావేశం జరుగుతూ వుంది . పరీక్షలు 
అయిన తరువాత ప్రతి సంవత్సరం ఇటువంటి సమావేశం జరుగుతూనే 
వుంటుంది . మంచి మార్కులతో ఉత్తీర్ణులయిన విద్యార్థులకు ఈరోజు 
బహుమతులు కూడా ఇస్తారు . సమావేశానికి గ్రామంలోని అధికారులూ , 
ఆనధికారులూ ఎంతోమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్య 
|కమం రూపొందించే పనిని హెడ్ మాస్టరుగారు నాకు ఒప్పగించారు . 
నేను ఆ పనిని విద్యార్థులకు ఒప్పగించాను . నేను సలహాలు మాత్రమే 
యిచ్చాను. పని అంతా విద్యార్థులే చేశారు . ఈ 

మొట్టమొదట కోలాటంతో రాసలీల ప్రారంభమయింది . అరగంట 
వరకు సంగీతం వినిపించి ఆహూతులను ఆనందపరచారు . తరువాత 
ఆటల పోటీలుజరిగాయి. కుంటుతూ నడవడం , మూడుకాళ్ళతో నడవడం , 
పరుగు తీయడం , మ్యూజికల్ ఛైర్స్ మొదలైన వాటిల్లో పోటీలు 
జరిగాయి. అందరూ ఆటలుచూస్తూ ఆనందించారు. ఆటలు ముగిసిన 
తరువాత మూఖాభినయం ప్రదర్శించ బడింది . ఆతరువాత ఆనుకరణ . 
ఒకడు గ్రామంలోని సేర్ నూ , ఒకడు విద్యాధికారినీ, ఒకడు మిలటరీ 
ఆఫీసరునూ , మరొకడు . దేశ నాయకులనూ అనుకరిస్తూ అభినయించారు . 
తరువాత విద్యార్థులు తాము తయారు చేసిన చిత్రాలు తీసుకొని 
వచ్చారు . వాటిని ఓపికగా ప్రతి ఒక్కరికీ చూపించారు. పాఠశాల భవన 
మంతా విద్యార్థుల చిత్రాల సందడితో నిండిపోయింది . 

అంతిమకార్యక్రమం బహుమతి ప్రదానం. ప్రతి సంవత్సరం 
125రూపాయల విలువగల బహుమతులు విద్యార్థులకు పంచేవాళ్ళు . 

ఆఖరుకు డైరెక్టరుగారు లేచి నిలబడ్డారు. ఎప్పటి మాదిరిగానే 
రెండు మాటలు మాట్లాడారు. ఆయనన్నాడు 


గిజుభాయి బగేకా 

137 
“ మిత్రులారా ! నా అభిప్రాయం ప్రకారం ఈరోజు బహుమతి 
ప్రదానం మరోరకమైనది . నా ప్రక్కనేకూర్చున్న యీ మిత్రుడు బహు 
మతులు అందజేసే విషయంలో నాకు ఒక క్రొత్త విషయం 
సూచించాడు . ఈ సంవత్సరం 125రూపాయల విలువగల బహుమతులను 
విద్యార్థులకు వేరువేరుగా పంచడంలేదు . వీరి పేరుమీద పాఠశాలలో ఒక 
పఠన మందిరం ఏర్పాటు చేయబడుతుంది . పై అధికారుల దగ్గరనుంచి 
దీనికి అవసరమైన అనుమతి కూడా తీసుకొని వున్నాను. ఈ మొత్తం ఆ 
పఠన మందిరానికి వినియోగించ బడుతుంది . ఇక ముందు నుంచి ప్రతి 
సంవత్సరం యీ మొత్తం ఆ పఠన మందిరానికేలభించ గలదు . మీకు 
యీ శుభవార్త వినిపించడానికి నేనే తో సంతోషిస్తున్నాను. వ్యక్తిగత 
బహుమతులు ఇవ్వడం వలన కొందరు విద్యార్థులకు అభిమానమూ , 

కొందరు విద్యార్థులకు నిరాశ కలుగుతుంది . ఈ కొత్త యేర్పాటుతో 
బహుమతులకు - ప్రత్యేకించిన ధనంతో విద్యార్థులందరూ ప్రయోజనం 

పొందగలరు . వేరువేరుగా , వ్యక్తిగతంగా యిచ్చే బహుమతుల నిష్ప్రయో 
జనాన్నీ , ఆ బహుమతులకు ప్రత్యేకించిన మొత్తాన్ని యీ విధంగా 
సద్వినియోగ పరచేవిధానాన్ని సూచించిన యీ మిత్రునకు ఈ సభలో 
అందరి తరఫున కృతజ్ఞతను తెలియ జేస్తున్నాను . " 

" ఈ పండర్భంగా మరో విషయం కూడా మీకు వివరించ దలచు 
కున్నాను. ఒక సంవత్సరం క్రితం యీ మిత్రుడు నూతన విద్యా విధా 
నంతో , నూతన బోధనా పద్ధతులలో , నాలుగవ తరగతిలో ప్రయోగం 
చేసి చూడటానికి అనుమతినికోరుతూ వచ్చాడు . అప్పుడు నేను వీరిని 
చదువుకున్న మూర్ఖుడనే భావించాను . ఇటువంటి వ్యసనపరులు ,పిచ్చి 
వాళ్ళు ఛాలామంది వుంటారనీ,కాని ఆచరణ దగ్గరకు వచ్చేసరికిజారు 
కుంటారనేఉద్దేశ్యంతోనే వీరికి అనుమతి యిచ్చాను. నిజంగా అప్పుడు 
నేను వీరిని విశ్వసించలేదు .కాని వీరి ప్రయోగాలు అద్భుతంగా సఫల 


1 


. 


మేలు ప్రతి 


20 - 00 
26 - 00 


18 - 00 
26 - 00 
28 - 00 


138 

పగటి కల 
మయ్యాయని నేనిప్పుడు ఆనంద పూర్వకంగా అంగీకరిస్తున్నాను. అంతే 
కాదు , నా భావాలలో కూడా వీరు అనేక మార్పులు తీసికొనిరాగలిగారు . 
| ప్రాథమిక పాఠశాలల్లో అనుసరించబడుతున్న పాత కాలపు బోధనా పద్ద 
తిని త్వరగా రూపుమాపాలనే హెచ్చరిక నా అంతఃకరణంలో ధ్వని 
స్తూనేవుంది . మనలాంటి పాతకాలపు అధికారులూ , అధ్యాపకులూ సంతో 
షంగా , స్వేచ్ఛగా యీ విద్యారంగంలో నుంచి తప్పుకొని , కొత్త తరా 
నికి చెందిన విద్యా వేత్తలకూ , కల్పనా శీలురైన ప్రతిభా వంతులకూ , 
సృజన శీలత కలిగిన ఆలోచనాపరులకూ స్థానం కల్పించాలి . 

“ సహృదయులారా , నా , ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో 
కూడా తెలియడంలేదు . యీ మిత్రుడు సృష్టించిన నాలుగవ తరగతి 
విద్యార్థులు ఎంత క్రమశిక్షణతో వున్నారో , ఎంత ఆరోగ్యవంతులుగా 
ఉన్నారో , ఎంత ఉత్సాహవంతులుగా వున్నారో ఎంత ఆనందంగా 
వున్నారో మీరే చూడండి ! వీళ్ళ శక్తి సామర్థ్యాలకూ , బౌద్ధిక వికాసానికి 
నేనే సాక్షిని. ఈ విద్యార్థులను గురించి వీరి తల్లిదండ్రులు కూడా అమిత 
మైన సంతృప్తిని వెల్లడించడం అనేక సార్లు విన్నాను. " 

డైరెక్టరుగారి ఉపన్యాసంతో పాటు సమావేశ కార్యక్రమం కూడా 
సమా ప్రమయింది . అందరూ ఎవరిళ్ళకు వాళ్లు వెళ్ళిపోయారు . 

ఓ సంవత్సరంపాటు నిర్వహించిన ప్రయోగంలో నా ప్రయ 
త్నాలు అద్భుతంగా సఫలమయిన కారణంగా కలిగిన ఆనందంతో నేను 
కూడా ఇంటికి చేరాను. నూతన విద్యా విధానం , నవీనబోధనా పద్ధతుల 
ఉజ్వల మైన భవిష్యత్తుకు సంబంధించిన మధురమైన కలలలో కలిసి 
పోయాను . 

తేదీ : 8 - 5 - 1982 


మా పుస్తకాలు 

సాదా పతి 
1 . వేమన్న వాదం 

6 - 00 
2 . ఆంధ్రుల సంస్కృతి -చరిత్ర ! లేదు 

II 20 - 00 
4 . ఆంధ్రదేశంలో సంఘ 
సంస్కరణోద్యమాలు 

10 - 00 
6 . తరతరాలభారత చరిత్ర 15 - 00 
6 . ఆధునిక భారత చరిత్ర 16 - 00 
7 . ప్రాచీన భారతదేశ చరిత్ర 

డి . డి .కోశాంబి పరిచయం 10 - 00 
8 . మానవుడే చరితనిర్మాత 12- 00 
9 . చరిత్రలో ఏం జరిగింది . 10 - 00 
10. చరిత్రంటే ఏమిటి ? 7 - 00 
11 . భారత చరిత్రలో రైతు 1 -80 
12 . చరిత్ర రచనలో మతతత్వం 2 - 00 
18 . పిడుగుదేవర కథ 

8 - 00 
14 . సౌరశక్తి కి సంకెళ్లు 12 - 00 
15. మార్క్స్ రాసిన పెట్టుబడి 12 - 00 
18 . భారతీయ ఆర్థిక వ్యవస్థ 

8 - 00 
17. పెట్టుబడిదారీ విధానం: 

పరిణామం 3 - 00 
18 . వైద్యుడు లేని చోట 40 - 00 


20 - 00 
20 - 00 
20 - 00 
10 - 00 


12 - 00 
20 - 00 


- - - - 


60 - 00 


16 - 00 
10- 00 
20 - 00 
16 - 00 


5 - 00 


20 - 00 
40- 00 


19. మనిషి కోసం మందులా కాదు 
ఆ మందులకోసం మనిషి 

2 - 00 
20 . భారతదేశంలో నా జైలు జీవితం 10 - 00 
21 . సామాన్యుల సాహసం 6 - 00 
22 . మాకథ 

10 - 00 
28 . భూమి పుత్రిక 

10 - 00 
24. కళ్యాణ మంజీరాలు 10 - 00 
25 . ఒకతల్లి 
28 . రాకాసికోర 

6 - 00 
27 . ఎవరిదీ అడివి 

12- 50 
28 . మృత్యుంజయుడు 

20 - 00 
29 . ఏడుతరాలు 

18 - 00 
80 . ఉక్కుపాదం 

10 - 00 
81 . జైత్రయాత్ర 

12- 00 
32 . భూమి 

18 - 50 
38 . కార్టూన్లలో లెనిన్ 

10 - 00 
84 . " మావో 

10 - 00 
85. " క్యూబా 

8 . 00 
36 . కూలిగింజలు 

6 - 00 
37. దళితకథలు 

3 - 50 
38 . సాగరకన్య 

3 - 00 
38 . బుడుంగు 

2 - 50 
40. గురువుకు ఎగనామం 2 - 75 
41 . పిల్లగుర్రం నదిని ఎలా దాటింది . 1 - 80 
42. ఉప్పెన 


1 


16 - 00 
20 - 00 


20 - 00 


-- 


6 - 00 


8 - 00 


" 


పగటి కల 


గిజుభాయి బగేకా 


ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించ బడుతున్న విషయాలు గానీ, విధా 
నాలు గానీ 
బాలలకుచాలా హానికరమైనవిగా వున్నాయి . విద్యార్హతను పరీక్షల 
తోనూ , బహుమతులతోనూ, పోటీలతోనూ , కు స్తీపట్లతోనూ కొలుస్తున్నారు. ఈ 
రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య , ద్వేషం , దెబ్బలాటలు , అశాంతి , 
అసంతృప్తి , ఆదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్థంగా మారిపోవటం . 
ఈ విధానానికి స్వస్తి పలకాలని , ఓ నూతన విధానం కావాలని గిజుభాయి ఎన్నో 
ప్రయోగాలు చేశారు . సత్ఫలితాలు పొందారు . ప్రాథమిక విద్యారంగంలో 
మౌలికమైన మార్పులెన్నో ప్రవేశ పెట్టారు, తాను ఆచరించి రుజువు చేశారు . 
ఆయన స్వయంగా తన పద్ధతుల్లో దాదాపు ఆరువందల మంది ఉపాధ్యాయులకు 
శిక్షణ ఇచ్చి విద్యాకార్యకర్తలను రూపొందించారు. ఓ నూతన మార్గం 
చూపించారు . 
కేవలం ఉద్యోగం , జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసేఉపాధ్యాయు 
లను కాకుండా ఆదర్శంగా - ప్రేరణ నిచ్చే వ్యక్తి త్వంతో ధైర్యంతో ఒక ఆశయం 
" కోసం జీవించే “ భావి ఉపాధ్యాయుల " నిర్మాణం గిజుభాయి “ పగటి కల . " 


